పుష్ప చింతామణి 
సకలార్థసిద్ధికీ పూజాపుష్పాలు 


సంస్కృత మూలం 
సంపాదకులు 
డా॥ జయమంత మి॥(శ్రా 


తెలుగు అనువాదం 
డా॥ కె. ప్రభాకర వర్ధన్‌ 





ప్రచురణ | 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


2008 


PUSHPA CHINTAMANI 
Efficacy of Flowers in Worship 
Edited By 

Dr. Jayamanta Misra 


Telugu Translation by 
Dr. K. Prabhakara Vardhan 


© All Rights Reserved 


T.T.D. Religious Publications Series No. 260 


First Edition : 2003 
Reprint : 2008 
Copies : 5000 


Published by | 
Sri K.V. Ramanachary, IAS 
Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507. 


Printed at . 
On behalf of T.T. Devasthanams 
Printed at Keerthi Offset 


in 


ముందుమాట 


వైదిక ధర్మంలో దేవతార్భ్థనయందు పుష్పాలు ప్రధాన స్థానాన్ని 
పొందాయి. అంతేకాక శుభాశుభ కార్యక్రవాలలోను పూలు 
ఉపయోగింపబడడం సర్వ సాధాఠణ విషయం. అందువల్లి పూలు లీని 
పూజ వ్యర్థం అని చెప్పబడింది. సౌకుమార్యం, సొవర్మ్యం, సౌగంధ్యం 
(సుకుమారం, సుగంధం, సువర్ణం) కలిగినటువంటి వస్తువు పుష్పం. ఈ 
గుణాలు కలిగిన అపురూప వస్తువు ప్రకృతిలో ఇంకొక్కటి కన్పించదు. 


ప్రకృతిమాత ఏడాది పొడవునా మనకు ఎన్నెన్నో పుష్పాలను కానుకగా 
ప్రసాదిస్తూ ఉంది. మనం చేయవలసినది ప్రకృతి ఇచ్చిన పుష్పాలను 
ఓర్పుగా నేర్చుగా సేకరించడం వాటిని భగవంతునికి భక్తి ప్రపత్తులతో 
సమర్చించడం మాత్రమే. ఈ పుష్పాంజలితో భగవంతుడు సంతృప్తి 
చెందడమే కాక ఇష్టార్లాలను ప్రసాదిస్తాడు. 


ఒక్కొకసుమం ఒక్కొక దేవునికి ప్రీతిపాత్రమయినది. కనుక ఆయా 
దేవతలకు నిర్దేశింపబడిన ఆయా పుష్పాలతోనే పూజ జరపాలని శాస్త్ర 
నిర్దేశం. భగవంతునకు పువ్వులతో, అర్భన చేసేముందు కొన్ని విషయాల్ని 
weary చేసుకొనవలసి వుంటుంది. ఏ పుష్పాలతో ఏ దేవుని పూజించాలి. 
ఏ దేవతకు ఏ పుష్పాలు సమర్షిస్తే బాగుంటుంది. ఏ దైవానికి ఏ పుష్పాలు 
సమర్పించగూడదు, అనే అంశాలని గమనించి అర్భనను 
నిర్వహించుకొన్నట్లయితే సులువుగా ఆ ఆరాధన ఫలప్రదమవుతుంది. 

పరమశివునికి మారేడు దళాలు అంటే పరమట్రీతి. అలాగే విష్ణువు 


తులసీ ప్రియుడు. కాని ప్రమథగణాధిపతి అయిన విఘ్నేశ్వరుని తులసితో 
పూజించరాదు. ఇలా ఆయా పూజల్లో ఎన్నెన్నో పూజావిధులు 


IV 


నిర్దేశింపబడినాయి. మరి ఇలాంటి విశేషాలను తెలుసుకొని ఆ యా 
పుష్పాలను ఉపయోగించి పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా 
దీనిని భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థాన ధార్మిక ప్రచురణగా 
అందిస్తున్నాం. 

సంస్కృతంలో వున్న పుప్పచింతావుణి సంకలన గ్రంథానికి 
సంపాదకత్వం వహించిన జయమంత మిశ్రా రచనకు తెలుగు అనువాదమీ 
గ్రంథం 

ఇందలి విషయాలను చక్కగా అవగాహన చేసికొని ఆయా 
పూజలను చక్కగా నిర్వహంచుకొనుటలో ఈ (గ్రంథాన్ని 
సద్వినియోగపరచుకోగలరని మా ఆకాంక్ష! 


తి.తి దేవస్థానములు 


wkt 


తొలిపలుకు 


“పుష్పాయుర్వేద' అన్వేషణలో “పుష్పుచింతామణి' dha సంస్కృత గ్రంథము 
దేవనాగరిలిపి యెక్క జిరాక్స్‌ ప్రతిసుమూరు 10 సంవత్సరముల క్రిందట విజయవాడ 
వాస్తవ్యులు సు ప్రసిద్ద వైద్యులు శ్రీ పమ్మిసత్యనారాయణ శాస్త్రి ఇంజనీయరుగారి ద్వారా 
నాకు లభించినది. పుష్పముల ద్వారా రోగములను నివారించు పద్దతులు 
అందుగలవేమోనని ఆశించితిని. కాని పరిశీలించిన పిమ్మట అది వైద్యమునకు 
సంబంధించినదికాదని, దేవతా పూజలకు సంబంధించిన పుష్పములను గురించిన 
అంశములీ అందు చర్చించబడినవని తెలిసినది. 

“పుప్పైర్లేవాః ప్రసీదంతి' పుష్పముల ద్వారా దేవతలు సంతృప్తిజెంది 
మానవులకు కోరిన వరములిత్తురని పెద్దలందురు. “పుప్పవైద్యం'లో పువ్వులను 
ఆరగించుటయేగాక ఆరాధించుటగూడ చేరును. 'త్రివర్గసాధనం పుష్పుం - 
పుష్టి- శ్రీ-స్వర్గమోక్షదమ్‌' పుష్పములు త్రివర్గసాధనములు. పుష్టిని Han సంపదలను 
మరియు మోక్షమును ప్రసాదించునని చెప్పబడినది. 

పువ్వలను హస్తములతోగాని, యితర అంగములతో గాని స్పృశించుట, 
పరిమళములను నాసికద్వారా నాఘ్రణించుట, నేత్రములతో వివిధములైన 
పృష్పకాంతులను దర్శించుట, దేవతారాధనకుపయోగింపబడిన పుష్పములను 
శిరస్సున ధరించుట, అభిషేకింపబడిన పుష్పసారములను Sos’ సేవించుట 
మున్నగు ప్రక్రియలు, రోగనివారణకు దోహదమొసంగును. 


ఆయుర్వేద ఆవిష్కర్తలు రోగనివారణకు త్రివిధములైన పద్దతులను 
1. యుక్తివ్యపాశ్రయ చికిత్స - వైద్యుడు తన బుద్ధికుశలతతో వివిధ 
బెషధులను యోజించి రోగమును నివారించును. 


2. దైవవ్యపాణ్రయచికిత్స - దేవతార్చన స్తోత్ర ఉపాసన పద్ధతుల ద్వారా 
రోగములను జయించుట. 

3. సత్త్వారజయము - ఇంద్రియ నిగ్రహము, ప్రాణాయామము, ధ్యానము 
Sua యోగపద్ధతుల ద్వారా రోగముల నిర్జించుట. 


ప్రస్తుతము మీ గ్రంథము పైన పేర్కొనబడిన దైవవ్యపాశ్రయచికతృకు 
సంబంధించినదై అర్చకులకు పాఠ్య పుస్తకముగా నుపకరించునను ఉద్దేశముతో దీనిని 
తెనుగులో కనువదించుట జరిగినది. సంస్కృత భాషా జ్ఞానము నాకు తగినంత లీని 
కొరణముచే పండితుల సహకారమును పొందవలసివచ్చినది. బజనపల్లి 
శ్రీవేంకటేశ్వరపాలింలోని సంస్ఫతప్రాచ్యకళాశాలలో భాషోపన్యాసకులుగా పనిచేసి 
రిట్రెరయిన బ్ర. శ్రీ. మామిడేల సీతారామశాస్త్రిగారు గ్రంథమును పరిశీలించి ముఖ్యమైన 
కొన్ని సవరణలను చేసిరి. వారికి కృతబ్దతాంజలులు. రెండవవారు మిత్రులు, 
నాగరకర్నూలు వాస్తవ్యులు అదే పాలెం కళాశాలలో భాషోపన్యాసకులుగా విశ్రాంతి 
పొందినసు ప్రసిద్ధ కవులు, బహు గ్రంథ రచయితలు శ్రీ కపిలవాయలింగమూర్తిగొరు 
యీ గ్రంథమునామూలా గ్రముగా చదివి శోధించుటయేగాక శుద్ధ ప్రతిని తయారు 
చేయించి యిచ్చిరి. వారికి నా హృదయపూర్వక కృతబ్ధతాభివందనములు. 


అర్భనా సాహిత్యమున రత్సమువంటి యిట్టి (గ్రంథమును రచించిన 
(గంథకర్తకును బహుశ్రమతో లైబరీయందలి వివిద వాత ప్రతులను పరికోధించి 
పరిష్కరించి సంపాదకత్త్సము మోంచిన డొ॥ జయమంగళమి శ్రా గారికి గ్రందము ను 
ప్రచురించిన మహాఘన తవహాంచిశ వుహాదాబావారి శేపాల్‌ జల్ల 
పురాతత్త్వశాఖాధిపతులకు సంబంధిత సభ్యులకు నా కృతజ్దాతలు ats అమూల్య 
పుస్తకమును సంపాదించి నాకు ప్రతిని అందించిన మాన్య మిత్రులు Boe! షమ్మి 
సత్యనారాయణశాస్త్రిగారికి ధన్యవాదములు. 


14-12-1997 కె.పి. వర్ధన్‌. 
అనువాదకర్ణ 


పుష్పచింతామణే 
(పారాంశము) 
“పష్పచింతామణి” లీక “పూజాపుష్పాలు” ఇది విభిన్నములైన తంత్ర, 
పురాణ, మహాభారత, మహాకాల సంహితలు, పుష్పమాల మున్నగువాని నుండి 


సంగ్రహించి, గ్రంధింపబడినది. ఈ వప స నాలుగు అధ్యాయములను 
సంక్షిప్తముగా దిగువ వివరించడమైనది. 


మొదట అధ్యాయము: ఇది ముఖ్యముగా శివారాధనకు యోగ్యమైన 
పుష్పములను గురించి వివరించును. మొదట పుష్పముల మహిమను గురించి 
వ్రాయుచు, పుష్పములు దేవతలకు ప్రితికరమైనవనియు, మానవుని త్రివర్గ 
సాధనమునకు హీతుభూతమైనవని పేర్కొనబడినది. దేవతలకు ప్రత్యేకముగా 
మహాశివుని ఆరాధనలో వినియోగింపదగిన సామాన్య పూజాతులను తెలిపి పిమ్మట 

విశిష్ట పుష్పములను పేర్కొని ఆయామాసములలో అర్చించు టవలన గలుగు సామాన్య 

మరియు విశిష్ట ఫలములను గురించి చెప్పబడినది. | అటు పమ్మట Steg పూవుయందు 
శివారాధనయందు నిషిద్దములైన పుష్పముల పేళ్ళు తెలుపబడినవి. బిల్వము, శమ, 
భృంగరాజ వాసాతమాళ ఉత్తరేణి, ఉమ్మెంత, జిల్లీడు, తుమ్మ గన్నేరు, కుంకుమపువ్వు, 
కలువలు, శివారాధనయందు ప్రశస్తమైనవి. చైత్ర, వైశాఖ, కార్తీక మాఘ మాసము: 
లందు యే పూలతో అర్చించిన ఎట్టి మహత్తరమైన ఫలములు  గలుగుకే సూచించ 
బడినవి. 

రెండవ అధ్యాయము: ఇందు విష్ణువు పూజకు సంబంధమైన పుష్పములను 
గురించిన వివరణ గలదు. సామాన్యము విశిష్టములు మరియు శుభప్రదములను 
త్రివిధములైన పుష్పములను గురించి చర్చించి వానిద్వారా శ్రీ మహావిష్ణువుని 
పూజించుట వలన గలుగు శుభములను తెలిపియున్నారు. విస్ణుపూజకు మల్లెపూలు, 
విశేషముగా ప్రశంసింపబడినవి. “సర్వాసాం పుష్ప జాతీనాం జా తీపుష్ప మహో త్తమమ్‌' 
వామనపురాణము ననుసరించి విష్ణుపూజయంద.. నిషేధింపబడిన పుష్పములు 
తెలుపబడినవి | 

'ఆ విధమునేనే భవిష్యపురాణముననుసరించి సూర్యారాధన వినియోగింప 


wee 


vin 


పూజయందు అక్షతలు ఉమెంకేపూలు నెప్టుడును సమర్చించగూడదని చెప్పబడినది. 
ఆ విధముగానే తులసి వినాయకునకును, ధూర్వ (గరిక) దుర్గకును, గ్రంధి తగరము 
మరియు బిల్వుదళములు సూర్యునకును, కుంద (మల్ల్‌) శివునకును అర్థించగూడదని 
చెప్పబడినది. అధ్యాయాంతమున నవగ్రహములకు ప్రియమైన పుష్పములను పేర్కొని 
అటుపిమ్మట (్రొద్ధకర్శయందు విహితములు నిషిద్ధములైన వుష్పములను గురించి 
వివరించబడినది. 

మూడవ అధ్యాయము: ఈ అధ్యాయమునందును సాధారణ విశిష్ట మరియు 
శుభప్రదమైన మూడు తరగతుల పుష్పాలు దుర్గాదేవి పూజయేందు వినియోగింప 
వలసినదిగా చెప్పబడినది. Das, సాధారణ మరియు వనమాల మున్నగు మూడు 
విధములైన పుష్పాహారముల చర్భతో సంవత్సరకాలం ఏ యే బుతువులు 
మాసములలో ఎట్టి విశిష్ట పుష్పములు సమర్చించిన ప్రొప్తించు ఫలములను గురించిన 
పెక్కు ఆకర్షణీయాంశములను గురించిన వివరములందు చోటు జీసుకొనినవి. ఈ 
అధ్యాయము దేవిపూజకు నిషిద్ధములైన పుష్పములను గురించిన వ్యాఖ్యతో 
సమాప్తమగును. 

చివరి అధ్యాయమునందును సింహాసన విద్యా, దక్షిణ కాళి, నీలసరస్పతి, 
మరియు త్రిపురసుందరి ఆరాధనలో సామాన్య, ప్రత్యేక విశిష్ట శుభప్రదమైన పుష్పము 
లీవియో నిషిద్ధము లేవియో వర్ణించబడినవి. నైమిత్తిక పూజనుగురించి అదనపు వృ 
త్తాంతమునందించు సందర్భమున Horan వైశాఖమాసము నందు పుష్కలముగా 
SHO పుష్పములచేతను, జ్యేష్ణములో నాగకేసరము, ఆషాఢథములో 
కరవీరములతోడను, శ్రావణములో చంపకమరియు తామరలతోను, భాద్రపద, 
అశ్విని, కార్తీక మార్గశిర పౌష్య, మాఘ, ఫాల్గుణ మరియు చైత్రమాసములందు 
క్రమముగా లొద్దుగ, బంధూక, అగస్త్య, బిల్వపత్రము, దూర్వాకుంద, మాధవీ 
మరియు అశోక పుష్పములతో పూజింపవలసినదిగా విధింపబడినది. శక్తియామల 
తంత్ర ఆధారముగా సావిత్రి భవాని దుర్గ సరస్వతీ మున్నగు దేవతలకు తృప్తినిచ్చు 
పుష్పములను గురించి చెప్పబడినది. పిమ్మట HOO సున్లవీతావా మున్నగు శక్తి 
పూజలయందు విహిత నిషిద్ధ పుష్పములను గురించి తెలుపునపుడు తులసీ 
దళములనెప్పుడును సమర్చించగూడదని గంభీరముగా హెచ్చరించుతూ ఆ గ్రంథము 
సమాప్తమగును. 


సంపాదకుని ఉపోద్దాతము 
పుష్ప చింతామణి లీక ఆరాధనలో పుష్పాలు యనునవి అవిష్పత రత్సమువలె 
నున్న యీ పుస్తకము పాఠకలోకమునకందించుచుండుట HO ముదావహము. 
అర్చనలో వినియోగింపవలసిన పుష్పములను గురించిన వివరములు గల గ్రంథములీని 
చిరకాలపుకొరతను తీర్చుట యీ గ్రంథము యొక్క ఉద్దేశ్యము. చింతామణి రత్నము 
పొందిన వానికి ఎల్ల కోరికలను అవి తీర్చునటులే యీ Qe చింతామణి గూడ యీ 
విషయములు ఆసక్తిగలవారి అవసరము లన్నియు తీర్చగలదు. 


ప్రస్తుత సంపాదకత్వము నేపాలు దేశములోని ఖట్మాండు నగరమున 
వీరగ్రంథాలయమందు భద్రపరచబడిన హస్తలిఖిత ప్రతిపై అధారితమైయున్నది. 
అచట పుష్ప్రచింతామణి యొక్క హస్తలిఖిత ప్రతులు PHO. వానిలో మూడు 
మాత్రము సంపూర్ణముగా నున్నవి. ఒకటి దేవనాగర లిపిలో నున్నది. మరి మిగిలినవి 
నేపాలి లిపిలో నున్నవి. అసంపూర్ణముగా నున్నవిగూడ నేపాలిలిపిలోనే యున్నవి. 
దేవనాగరిలిపిలోనున్న నం. 966 హస్తలిఖిత ప్రతిలీఖకుని అబా గ్రత్తవల్లను మరియు 
అబ్దానముచేతను పూర్తిగా తప్పులతో నిండియున్నవి. ఇతరమైన నేపాలి లిపిలో 
వ్రాయబడిన రెండు సంపూర్ణ హస్తలిభిత ప్రతులు నెం.392 మరియు 456 
యించుమించు శుద్ధముగానున్నవి. కొపీప్రతులను వ్రాసేవారి అజా గ్రత్త సంపాదకుని 
శ్రమను యినుమడింపబేసినది. ఈ హస్తలిఖిత ప్రతులనాధారము చేసుకొని ప్రస్తుత 
సంపాదకత్వము పూర్తిచేయబడినది. ఈ హస్త లిఖిత ప్రతులన్నింటిలోను మేలైన ప్రతి 
(MSS No. 456) నేపాలు రాజ్యమునేలిన మల్లవంశపాలకులలో సు ప్రసిద్ధుడైన 
రాజాసుమతిజతమిత్రమల్లు (క్రీ.శ. 1663-1696)నిచే రషితుడగువానిచే కాపీ 
చేయబడెను. అ రాజు ఆస్థానములో భగిరామ ప్రధానిగా సం.810 (1690 క్రీశ)లో 
నుండెను. మరొకహస్తలిఖిత ప్రతి (నెం. 39) దైవజ్జకులానందునిచే నేపాలి-భాషలో 
సవ్యాఖ్యానముగా లిఖింపబడినది. ఉపాధ్యాయకు నేపాలి శకము 849 (1729 
క్రీ.శ.) లోనొసంగబడెను. మాడవది దైవబ్ధధానునిచే నేపాలిశకము 872 (క్రీ.శ. 
1762)లో లిఖింపబడెమ. ప్రస్తుత సంపాదకత్వము పై పైతెలిపిన మూడు హస్తలిఖిత 
ప్రతులనాధారము చేసుకొని చేయబడినది. 


వివిధతంత్రములు, పురాణములు, మహాభారతము, మహాకాల సంహిత, 
పుష్పమాల మున్నగు వానినుండి సంబంధితమైన అంశములన్నింటిని సంగ్రహించి 


x 


ప చింతావుణి గ్రంథము కూర్చబడినది. హిందూధర్మములోని నాలుగు 
న ములవలి యీ పృస్తకములోను నాలుగు ప్రకాశములున్నవి. ప్రమాణముగా 
4 ఫరింపబడిన తంత్రములలో గొతమీయ తంత్రము జ్ఞానమాలా తంత్రము, మంధాన 
BOS తంత్రము, ముండమాలా తంత్రము, యామళ తంత్రము, వామకేశ్వర 
తంత్రము, మరియు హాహారావ తంత్రములు ముఖ్యమైనవి. ఇందు దాహరింపబడిన 
పురాణములలో కలికి, దేవి, నరసింహ, నారదీయ, భవిష్య, మత్స్య, లింగ, వామన, 
విష్ణు, శివ మరియు స్మంద పురాణములు ముఖ్యమైనవి. అభిప్రాయ భేదములను 
చర్భించునపుడు అచటచట అచార చింతామణి, మను, శతతప, హరిత గ్రంథ 
రచయతలను మరియు కొందరిని ప్రామాణికులుగా నుదహరించును. 


ప్రత్యేక దేవతల నర్చించునపుడు సామాన్య పుష్పములు ప్రథమమున 
పేర్కొనబడినవి. పిమ్మట విశిష్ట పుష్పములను విశిష్టదేవతలకభీష్టమైన వానిని గురించి 
పొందుపరచడమైనవి. కొన్ని పుష్పాలు ప్రత్యేకంగా కొందరు దేవతలకు మిక్కిలి 
ట్రతిపాత్రంగా నున్నవని యిందు చదువుటకెంతో కుతూహలదొయకముగా నున్నవి. 
కొన్ని పుష్పాలచే కొందరు దేవతలను పూజింప గూడదనియు, వానిని dacs 
పుష్టాలుగా వర్ణింప్టైనది. ఈ పుష్పములను గురించిన కూర్చు, వివాదములు, చర్చలు 
యీ పుస్తకమునందు నిత్య నైమిత్తిక, కొమ్య దేవతల అర్భనల ననుసరించి 
చేయబడినవి. పూజలో విధించిన నియమములను పాటించుట వలన గలుగు 
సత్పలితములు, ఉల్లంఘించుటవలన దాపురించు కీడును గురించియు 
యిందుల్లీఖింపబడ్నినది. 

ప్రథమ ప్రకాశములో పుష్ట మాహాత్మ్యమును గురించి సామాన్యముగాను 
““శివరహస్యము'' ననుసరించి వివరింపబడినది. మానవజీవితము యొక్క 
సర్వోత్ఫష్ట గమ్యము (చతుర్వర్గము) పుష్పముల ద్వారా సాధింపవచ్చునని తెలుపబడి 
యున్నది. ** త్రివర్గసాధనం పుష్పం పుష్టి- శ్రీ-స్వర్గమోషీదమ్‌'' మొదటి అధ్యాయము 
నందు పుష్పముల సామాన్య మరియు విశిష్ట వివరణములను గురించియు, వివిధ 
మాసములలో ఆయా దేవతలకు అయా పుష్పములు సమర్చించుట ద్వారా సిద్ధించు 
తరతమ ఫలములను గురించి వర్ణింపబడినది. చివపూజా సంబంధముగా 
వివరములను తెలుసుకొనుటకభిలషించు జిజ్ఞాసులకు మొదటి అధ్యాయము పెక్కు 
విషయములను లభింపజీయును. 


xi 


రెండవ అధ్యాయము విష్ణువు పూజలో వినియో పుష్పములను 
గురించి వర్ణించును. నరసింహపురాణము, విష్ణు పురాణముల ననుసరించి మొదటి 
అధ్యాయమునందు చర్చింపబడిన అంశముల ప్రణాళిక పద్ధతిలోనే వివరించును. 
విష్ట్ణుపూజలో బాజీ, మల్లివిశేషముగో ప్రశంసింపబడిన పుష్పము. 

“సర్వాసాం పుష్పజాతీనాం బాతీపుప్పమిహోత్తమమ్‌'' వామనపురాణము 
ననుసరించి' విష్ణువునర్చించుటకు విహితమైనవేవియో నిషిద్ధములేవియో పిమ్మట 
వర్ణింపబడినవి. (| 

ఆ విధముననే భవిష్యపురా ణమునుసరించి సూర్యారాధన్ద్రై వినియోగిపదగిన 
సామాన్య, ప్రత్యేక పుష్పములు మరియు HO ప్రశస్తమైనని శుభప్రదమైనవానిని 
గురించియు తెలుపబడినది. ఈ సంబంధముగా (MM) రుద్రాధరుని పుష్పమాల 
విష్ణువును అక్షతల చేతను గణేశుని తులసిచేతను, దుర్గాదేవిని దూర్వ (గరిక) 
చేతను, సూర్యుని బిల్వదళముచేతను పూజింపగూడదని తెలుపుచున్నది. 

“నాక్షతైరర్భయేద్విష్లుం న తులస్మావినాయకమ్‌! 

న దూర్వయా యజీద్‌ దుర్తాంబబిల్వప త్రైదివాకరమ్‌॥ 
అధ్యాయాంతమున నవగ్రహములకు ప్రీతికరమైనవియు మరియు శ్రాద్ధకర్శలయందు 
వినియోగింపనమైన పుష్పములను గురించి వర్ణింపబడినది. , 

మూడవ అధ్యాయమునందు దేవీ మరియు భవిష్యపురాణము నందు 
ఉదాహరించిన అంశముల నాధారముగా జీసికొని దుర్గాదేవి పూజలో 
వినియోగింపదగిన సామాన్య, ప్రత్యేక, శుభప్రదమైన త్రివిధ పుష్పములను గురించి 
వర్ణింపబడినది. మహాకాలసంహిత ననుసరించి రైషక, సాధారణ మరియు 
వనమాలయను త్రివిధ పుష్పమాలలను గురించి వర్ణించి యీ పుష్పములతో 
పూజించిన ప్రాస్తించు పుణ్యఫలమును గురించి వివరింపబడినది. 

అదేవిధముగా చివరి అధ్యాయమునందును సింహాసం విద్య, దక్షిణకొళి, 
నీలసరస్వతి మరియు త్రిపురసుందరి ఆరాధనలు సామాన్య, ప్రత్యేక విశిష్ట 
శుభప్రదమైన పుష్పములీవియో నిషిద్ధములేవియో అనేక తంత్రముల 
నాధారముచేసుకొని వర్ణింపబడినది. త్రిపురసుందరి పూజలో నెప్పుడును తులసీ 
దళములు అర్చింపగూడదని వరాహ తంత్రము చెప్పుచున్నది. 


ii 


“ త్రిపురాపూజనే వర్గ్యాతులసీ OR బుధైః 4,44 
భీర్‌గ్రంథాలయమునందు యించుమించు పుష్పచింతామణియందు ప్రస్తావింపబడిన 
విషయమును గలిగిన యితర గ్రంథములో పుష్పమాల, పుష్పరహస్య, 
పుష్పమాహాత్మ్య, పుష్ప నిరూపణ, పుష్పమాలాస్తవ, పుష్పనిధి వురియు 
పుష్ప రత్నాకరము మున్నగు గ్రంథములు గలవు. 

(MM) రుద్రధరుని పుష్పమాల అన్నిటికంటెను ప్రాచీనమైనది. అది సూర్యుడు, 
పార్వతి, విష్ణువు మరియు పితరుల ఆరాధనలో వినియోగింపదగిన శుభప్రదమైన 
పుష్పములనుగురించియు మరియు ఇతర దేవతలను తొజాగా అప్పుడే కోసిన 
పుష్పములను లేదా క్రిందటి దినమున కోయబడి వాడిన పుష్పములను 
సమర్చించుటవలన గలుగు శుభాశుభ ఫలమును గురించి వర్ణించును. 
విద్యానందనాధునిచే రచింపబడిన '“పుష్పు రహస్యము” ' రహస్యకల్లోలిని యందలి 
ఒక భాగము అందు ఆయా విశిష్ట దేవతలకు ఆయా విశిష్టమైన పూలచే అల్లబడిన 
విశిష్టమైన పూమాలల నర్చించుట వలన గలుగు పుణ్యమును గురించి 
రమణీయముగా వర్ణింపబడినది. అందు ఆయా మాసమునందు నిర్ధిష్ట తిథియందు 
నిర్ధిష్ట దేవతకు నిర్దిష్టమైన విశిష్ట పుష్పములను అర్చించవలెనని చెప్పబడియున్నది. 

అదే విధముగా “పుష్పమాహత్మ్యము' నందును నిత్య, నైమిత్తిక, కామ్య 
కర్మలందు వినియోగించుటకు విహితమైన నిషిద్ధములైన పుష్పములను గురించిన 
వర్ణన గలదు. ““సౌభాగ్థరత్నాకరము”' నందుగల పుష్పనిరూపణ ప్రకరణతల గూడ 
పైదెలిపిన అంశములను గురించియే వర్ణించుచున్నది. 
అసంపూర్ణముగానున్న ““పుస్తమాలాస్తవము” నందేదియు నూతనమైన 
అంశములీదు. 7 

ఈ విషయముపై మిళ్ళిలి చిన్నదైన ““పుష్పునిధి" యను పొత్తము నాలుగు 
షత్రములను కలిగియున్నది. అదియు సంక్షిప్తముగా పై విషయములనే తెలుపుచున్నది. 
క్రొత్తవిషయమేదియులీదు. 

నవామిసింఘ్‌ చే రచింపబడిన “పుష్ప ళత్నాకరము”' ఎనిమిది అధ్యాయము 
(పటలము)లు గలిగియున్నది. మొదటి అధ్యాయములో సామాన్య పుష్పములను 
గురించిన ప్రస్తావనగలదు. రెండవదానిలో నిషిద్ధ పుష్పాలను గురించిగలదు. మూడవ 


ae 


xiii 


అధ్యాయములో గణేశునికి, శివునికి అర్బనలో సమర్చించదగిన పుష్టములును, 
నాలుగవదానిలో విష్ణువునకు ఆరాధనలో వినియోగింపదగిన పుష్పములను గురించిన 
వర్ణన గలదు. అయిదవ అధ్యాయములో ఆదిత్యాది నవగ్రహా రాధనయందును, 
శ్రాద్ధ, పిత్ళకర్మలందును వినియోగింపదగు పుష్పములను గురించి వర్ణింపబడినది. 
అవ్విధముగనే ఆరవ అధ్యాయమునందు భవాని, దుర్గా, గాయత్రి మరియు సరస్వతీ 
దేవతల పూజలయందు వినియోగింపదగిన పుష్పములను గురించిన విషయం 
చెప్పబడియున్నది. ఏడవదియగు చివరి అధ్యాయమును దక్షి ణామ్నాయమ మరియు 
ఉత్తరామ్నాయముననుసరించి వివిధ పుష్పముల గురించిన విషయములు క్రమముగా 
ప్రస్తావింపబడినది. 
బీగ్‌ లైబ్రరీలో యీ విషయముపై నుపలబ్దమగు హస్తలిటిత ప్రతుల నన్నింటిని 
పరిశీలించిన మీదట ''పుష్ప్రచింతామణి'' మాత్రమే ఆరాధనాపుష్పములను గురించిన 
ఆసక్తికరమైన పెక్కు అంశములను వివిధ దృక్కోణములనుండి పరిశీలించి 
గ్రంధించినట్టు నేను గమనించుచున్నాను. 
పురాణమునందువలెనే యీ గ్రంథమునందు కొన్ని ప్రాచీన భాషారూపాలు 
చోటుజీసుకొన్నవి. హిమవంతసుతే(1,22), నిర్భిత్వా (1,32), BOWS (2,39), 
భావతీ (2,43), దురాయామచరో భవేత్‌ (3,13,24), ప్రజోబభిస్తు (3, 26-29,31), 
ఆయుర్ధమ్‌ (4,6), త్రిలోకం వశగమ్‌ (4,8,3), మున్నగునవని అవి ఉన్నవి aye 
ఇవ్వబడినవి. పాదటీక (Footnotes) లో వానిశుద్ధరూపాలు చూపబడినవి. 
సందర్భాన్ని బట్టి భిన్నపాఠాలు పాదటిప్పణీలలో యివ్వబడినవి. హస్తలిఖిత 
ప్రతులలోవేనియందును శ్లోకముల సంఖ్య వ్రాయబడలేదు. ప్రతి అధ్యాయములోని 
are సంఖ్యయివ్వబడినది. 
పుస్తకప్రయోజనము ఇనుముడించుట్టై రెండు పట్టికలు చివరిలో 
జతపరచబీడినవి. ఒకటి యిందుద్ధరిభపబడిన పుస్తకముల పట్టిక ( రెండవది యీ 
గ్రంథములో నుదాహరింపబడిన పష్టముల పీర్లు హింది మరియు ఆంగ్లములో 
వాని అర్థ సహితముగ నన్నుయీ పుస్తకమును పరిష్పరించి సంపాదీకరించుటకు 
స్ఫూర్తిని మరియు సలహాను ప్రసాదించిన భారత సహాయ సంస్థ కట్మాండు నేపాల్‌ 
(1౧4౧0౯ + Mission, Kathmundu, Nepal) విద్యా విషయసభ్యులు శ్రీ 
ఖండాగ గారికినేను మిక్షిలి కతజ్ఞుడను. ఖట్మాండు బీర గ్రంథాలయము 


xiv 


లోని లైబ్రరియన్‌ మరియు తోటి స్టాప్‌ సభ్యులు యీ హస్తలిఖిత (ప్రతిని 
సంపాదించుటకు కాపీ చేసుకొనుటలో సహకరించినందులకు ధన్యవాదములు. ఈ 
గ్రంథముయొక్క ము ద్రణా ప్రతిని, ఉపోద్దాతమును, పరిశీలించి ఉపయోగకరమైన 
సలహాలందించిన మద్రాసు విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగ ఆచార్యులు, 
ఖాట్మండులోని నేపాలు జాతీయ పురావస్తుతాళ పత్రహస్తలిఖిత భాండాగార 
(Member of Academic Committee, Nepal, National Archives) సంఘ 
సభ్యులునగు డొ! వి. రాఘవన్‌ గారికి గూడ నేను హార్థికవందనములను 
సమర్చించుకొనుచున్నాను. 


8.20" 


పుష్ప చింతామణి: 
అథ ప్రథమ ప్రకాశః 
£1 కామదం కామదం నత్వానీత్వా మఠిమళాంగతమ్‌ 
పుష్ప చింతామణి కుర్వే వాంచితార్థ నిశేతనమ్‌. | 
తా॥ కోరిన కోరికలిచ్చుటకై కాముని దహించిన శివృని నమస్కరించి 


. బుద్ధిమంతుల యభిమతము ననుసరించి SOS కోరికల కాలవాలమైన Ya) 
చింతామణి యను నీ గ్రంథమును రచించుచున్నాను. 
వ॥ తత్రాదౌ సామాన్గతః పుష్టమాహాతం లిఖ్యతే Sago శివయహస్యే 
తా॥ అందు మొదట పుష్ప మహాత్మ్యము ద్రాయబడుచున్నది. అది శివ రహస్య 
ఖండమునందు చెప్పబడినది. i 
Pi పుష్ర్రరేవాః ప్రసీదంతి పువ్పేదేవాళ్చ సంస్థితా 
కించాతి బహునోక్తేన పుష్పస్యోక్తి నుతంద్రికామ్‌. 
i పరంజ్యోతి! పుష్ప గతం YASS ప్రసీదతి, 
త్రివర్గ సాధనం పుష్పం wad స్వర్గమోక్షదమ్‌. 3 
తా॥ పుష్పములతో దేవతలు ప్రసన్నులగుదురు. వారు పుష్పములందు 
నివసింతురు. ఎక్కువగా చెప్పుటొందులకు? పుష్పములందు వైతన్యము స్థితమై 
యున్నది. 
పుష్పములందున్న పరమాత్మ పుష్టములచేతనే ప్రసన్నుడగును. కావున 
పుష్పము త్రివర్గ సాధనము, పుష్టిని సిరిని, స్వర్గమును, మోక్షమును ఇచ్చునది, 
HY పుష్పమూలే వసే ద్రహ్మా పుష్పమధ్యేచ కేశవః. 
పుష్పా AS మహాదేవః సర్వదేవాబ్ధితా SE. 4 
TW పుష్టం మొదట బ్రహ్మ పుష్ప మధ్యమునందు కేశవుడు, పుష్పము 
వొనయందు మహాదేవుడు నివసింతురు. దళమునందు సర్వదేవతలు వుందురు. 


ఖా 


2 Ha) Door goed 


అథ సామాన్యతః పుష్ప వివరణమ్‌ 
(aod) 
పిదప సామాన్యముగా పూవుల వివరణము శివపురాణము నందు 
చెప్పబడినది, a 
శ్లో! దేవానాం శుక్ర పుష్పంతు దుర్గంధం దానవాస్తథా 
కర్కశం లోహితం వైన రాక్షసాణం ప్రకీర్తితమ్‌. 5 
తా॥ దేవతలకు తెల్లని పుష్పము, దానవులకు దుర్గంధంతో కూడిన పుష్పము, 
రాక్షసులకు SOB ఎర్రనిదైన పుష్పము యోగ్యముగానుండును. 


శ్లో॥' ఉద్ధృతం వాష్య వేలాయాం పుష్పంత్వన్యేన పుప్పితమ్‌, 
తత్పుష్పంతు పితృణాం స్యాత్‌ సత్యందేవి బ్రవీమ్యహమ్‌. 6 
తా॥ ఓ దేవీ! వేళగాని వేళయందు గ్రహింపబడినవి ఇతరులచేత పుప్పింప . 
బేయబడినవి. అనగా దోహదాదులు కావచ్చును. పితృదేవతలకు ప్రియమైనవని 
చెప్పబడినది. 7 | 
వ/ CEPI GS పుష్ప దాన ఫలమ్‌ భవిష్టు పురాణ - భవిష్యపురాణో 
ఇక భవిష్యపురాణము ననుసరించి సామాన్యంగా పుష్పదానముయొక్క 
ఫలము చెప్పబడుచున్నది. 
శ్లో॥ తపళ్ళీల గుణోపేత పాత్రే వేదస్య పారగే, 
దశదత్వా సువర్ణాని తత్ఫలం కుసుమేషుతత్‌. 7 
Hil తపము, శీలము మరియు సద్గుణములు గల వేదపారంగతుడైన 
బ్రాహ్మణునకు పది బంగారుమాడలు దానము చేసిన ఫలము పుష్పుదానము వలన 
కలుగును, 
| శివధర్మసంగ్రహే 
ఇక శివధర్మ సంగ్రహము నుండి ' 
“i 'దశసొగంధికం పుష్పం నిర్ణంధియది భామిని, 
" శతసాహగ్రి కామాలా అనంతం లింగపూజనే. 8 
తా॥ ఓ పార్వతీ! పది సుగంధ పుష్పములతో- ఒక వేళ DOS FS 
లీనివైననుగాని, శివలింగమును పూజించిన యెడల శతసహస్ర మాలలతో 
పూజించినట్టి యనంత పుణుపలము లభించును. 


వ్రథమ ప్రకాశము 3 


fu నిరంధ కుసుమస్యాపి విధిఃఖ్యాతో ద్విబోత్తమాః, 

శోభనైర్డివ్య Mores శ్రుణుతత్రతు యత్భలమ్‌. 9 
తా॥ పరిమళములేని లేదా పరిమళముగల పుష్పముల చేత పూజించుట వలన 
(O58 ఫలితమును బ్రాహ్మణోత్తములచే చెప్పు బడిన దానిని వినుము. 
Fi ఏకపుష్ప ప్రదానేన లింగేషు ప్రతిమాసువా 

అశీతి కల్చకోటీనాం దుర్గకింన నరో వ్రజేత్‌: 10 
Til శివలింగమునకుగాని లేదా శివప్రతిమకుగాని ఒక పుష్పము సమర్థించిన 
నకు ఎనుబది కల్పముల కోట్లవరకును దుర్గతి కలుగదు. 
శో॥ యస్య వృక్షస్య పుష్పాణి పత్రాణిచ ఫలానిచ 

మహాదేవాయ యుక్తాని సోఒపిగష్బత్‌ పరాంగతిమ్‌. 11. 
తా॥ ఏ వృక్షములయొక్క(ఎవని HF song) పత్రి, పుష్పములు మరియు 
ములు మహాదేవునకు సమర్చింపబడుచుండునో ఆ వృక్షములు గూడ (అతడు 
శ) పరమ గతిని పొందుచుండును. 


#u స్వయముత్సాద్య పుష్పాణి యః స్వయం పూజయేచ్చివమ్‌ 
తానిపాక్టాత్‌ ప్రగృహాతి భక్షితః సతతం శివః. 12 
తా॥ ఎవడు తాను పెంచి పోషించి పూయించిన చెట్లపూలతో శివుని భక్తిమీర 
జించునో అట్టివాడు సాక్షాత్తుగా శివసాన్నిధ్యమును శాశ్వతముగా పొందును. 
శ ప్రత్యేక ముక్త పుష్పాణాం దశ పౌవర్ణికం ఫలమ్‌, 
సన్నిబద్దేషుతేప్వేవ ద్విగుణం ఫలమిష్యతే. 13 
aril పూజార్థమై ప్రత్యేకముగా వివరింపబడిన విడి పూవులకు పది బంగారు 
డల ఫలము కలుగును. వానిని మాలగా కూర్చి యర్పించినచో నా ఫలము 
:0పగును. 
సువర్ణ పరిమాణ మాహ -భారతే 
మహాభారతమున సువ పరిమాణము బెప్పబడినది. 
శ్లో॥ పంచ Gio కోమాషః సువర్తన్తేషు oad 
తా॥ 5 గురిగింబల ఎత్తు 1 మాష, 
16 మాషలు | i సువర్ణము. 
on కృష్ణాలకోగుంబా, తేనసహస్ర పుష్పదానే, దశసహస్ర సువర్ణదాన ఫలమ్‌, 
*ప్రపుష్పాణాం మాలా దానే వింశతి సహస్ర సువర్ణ దాన ఫలావాప్తిరిత్యర్థః 


4 పుష్ప చింతామణి 


తా॥ అనగా వేయి పూవులు దానము చేసినచో పదివేల సువర్గములు దానము 
చేసిన ఫలము లభించగా వేయి పుష్పముల మాల దానము చేసిన యెడల ఇరువది 
వేల సువర్ణములు దానము చేసిన ఫలమును దానకర్త పాందునని యర్థము. 


శివరహస్యే 
(శివరహస్థ' ఖండమునందు.) 
#1 వుష్పైః పంచభిరప్యత్ర పూజయిత్వా మహేశ్వరమ్‌, 
దశానామశ్వ మేధానాం ఫలం ప్రాప్నోతి పూరుషః. 14 
తా॥ ఏ మానవుడైదు పుష్టములతోనైనను మహేశ్చరుని పూజించునో అట్టివానికి 
పది యశ్వమేధముల ఫలము లభించును. 
శో అష్షభిర్వాశివం Va) రభ్యర్భ విధినా నరః 
ప్రయాతి శాంకరం ధామం కింపునరై ps సహస్రశః. 15 
wi Scr ఏ నరుడు ఎనిమిది పుష్పములతో నైనను పరమశివుని విధ్యుక్తముగా 
పూజించునో అతడు కైలాసమున కేగును. ఇక వేయి పూవులతో పూజించిన ఫలము 
చెప్పనేల? 
శ అధ శివార్చనే పుష్ప నిర్ణయః తచ్చద్వి విధమ్‌ 
విహితం నిషిద్ధం చేతి తదుక్తమ్‌ శివరహస్యే. 
తౌ॥ ఇక శివపూబయొక్కపు పుష్పనిర్ణయము చెప్పబడును. అది విహితము, 
నిషిద్ధమని రెండు విధములు. శివరహస్యమున నది చెప్పబడినది. 


శో॥ కాని చిద్విహితా నీహ నిషిద్దానిచకానిచిత్‌, 
పుష్పాణీతి విశేషః నిషిద్ధ విహితమితి కేచిత్‌: 16 
తా॥ ఈపుష్పములందు కొన్ని శీపూబకు తగినవె వై మరికొన్ని తగనివై యుండును. 


SH తత్రాదొ శివే విహితాని నిరూప్తుంతే - శివధర్శే 
తా॥ అందు మొదట శివునకు తగిన పుష్పములు నిరూపింపబడుచున్నవి. 
శివధర్మము నందు నుండి-- 


#1 Wp) రరణ్య సంభూత్రైః 58 ర్వాగీరి సంబ్లపైః 
అపర్యుషిత నిల్చి ద్రెః ప్రోక్షీతైరంతు SOS: 17 
. ఆత్మారామోద్భవైర్వాప భక్త్యా సంపూజయేబ్ళివమ్‌. 


ద్రథమ ద్రకాశము న్‌ 
తా॥ అడవులందుగాని లేదా కొండలపైగాని చిగురించిన పత్రి మరియు 


పూవులు వాడిపోనివి, రంధ్రములు పడనివి మరియు కీటకాదులతో కొరుకబడనట్టివి. 
లేదా తమతోటలో పూచిన వానితోనైన శివుని భక్తిశ్రద్ధలతో పూజింపవలెను. 
వి॥ ఆత్మా రామోద్గవైరితి ఆత్రైవారామ డపవనమ్‌ 
తస్మా CHAS ర్మానసపష్తి OBR, 
తా॥ ఆత్మా TAPGH SHIT ఆత్మారామమనగా అత్మయనెడు తోటయందు 
వికసించిన మానస పుష్పమని కొందరు చెప్పుదురు. 


MM ES DES పుష్పవివేచన ప్రకరణ విలోధాత్‌ పరకీయా రామోద్గవైర్తిషీధ 
SHS SoS నారదీయ OY శపదే. 

తా! అదికాదు - యిది యీ పుష్ప వివేచన ప్రకరణమునకు విరోధము కనుక. 
,శితరుల ఉద్యానములందు పూచినవి నిషిద్ధములని చెప్పబడెను. కనుక నారదీయ 
oh శపధమున ఇటు మై చెప్పబడినది. 

శ్‌ పారక్యారామజాతైస్తు కుసుమై రర్భయిత్‌ సురాన్‌, . 

BS పాపేన లిప్యామి - యద్యేత దన్భతం 58.’ 18 

BH ఇతరుల ఉద్యానములందు పూచిన పూవుల చేత దేవతలను పూజించిన 

యెడల ఏ పాపమంటునో అసత్యమునకు ఆపాపంఅంటును. + ॥ 


DI CS) వారామోద్గవైః స్ప్రతీయోషవనోద్భు DOG os, తదభావే 
SHLD Pcs 
దేవతార్థంచ కుసుమయస్తే యంయనురబవిత్‌- afd దానాత్‌కెంచ 
తా॥ అందువలన ఆరొమోద్భవ మనగా తమ యుద్యానవనమంధు పూచిన 
వనియే అర్థము. అవి దొరకనిచో - మనువు దేవతార్చనకు పూవులు దొ 
దోషమని చెప్పెనుకాని దేవతాపూజకొరకు చేసెడు పూవుల దొంగతనము దోషము 
కాదు. ఎలననగా - 
శ విత్యదేవార్చనే పుప్పే నదోషః క్రయ చౌర్య యోః 
POSS ప్రహాపేన పర్వం SQ OCHS. 19 
!. రాక్షసీ శపధే - అతి పుస్తకే - అదం అదానీం నోపలల్లోతే. 


2. వదేత్‌ - ఇతి మాత్యకాను - ళ్లోకోలయం వేంకటోళ్టర యంత్రాల యాత్‌ ద్రకాశితే 
నారదీయ పురాణో ఉత్తర ఖండే ?7తమో౭ధ్యాయే. 


6 పుష్ప చింతామణి 


తా॥ నిత్య దేవతార్చన FOB పుష్పములు వెల ఇచ్చికొనుట, దొంగిలించుట 
దోషముకాదు. ఇతరులను యాచించి తెచ్చుటవలన అంతయు నిష్టలమగును? 
వి/ అత్ర శినపూజాయాం స్పకీయారామోద్భవ పుష్టం వనుపుష్పా భావే 
గ్రాహ్యం వా 
శబ్మగహణాల్‌ వన్గపుష్పు పాశ Sear Sago శివగీతాయాం. . 
_తా॥ ఇచట శివపూజకు అరణ్య పుష్పములు లభింపనపుడే అత్మారామోద్భవ 
పుష్పములు గ్రహించవలినని తెలియదగును. అనగా శివపూజ యందరణ్య 
పుష్పములకే ప్రాముఖ్యము. అరణ్య పుష్పములనుటవలన దాని ప్రాశస్త్యము శివగిత 
యందిటుల చెప్పబడినది. 
శ్లో॥ వన్యేషు యా దృశీ ప్రీతిర్వర్తతే పరమేశితుః, 
ఉత్తమేష్వపి నాస్త్యేవ తాదృశీగ్రామ జేష్వపి, 20 
Fi అరణ్య పుష్పములందు పరమేశ్వరున కెంత ట్రీతికలదో అట్టి (తి 
గ్రామోద్యానములందుగల శ్రేష్టమైన పుష్పములపై లేదు. 
ఉత్తరోత్తరేఒపి - 
' శ్రీ ఉమోవాచ - శ్రీ ఉమాదేవి ఇట్లనెను. 
శ యత్‌ త్వయా కథితం సర్వ, మర్చనం పూజనం తధా, 
పుష్పాణాంచ విధానంతు, ఏ తదా ఖ్యాతు Hod. 21 
తా॥ ఓ దేవా! ఇంతవరకు నీచే యే పుష్ప లక్షణము పూజా విధానము 
చెప్పుబడినదో అది యంతయు వివరించుటకు నీవే తగుదువు. 


శ్రీ ఈశ్చర ఉవాచ - ఈశ్చరుడిట్లు చెప్పెను. 


an హిమవంతసుతే' సత్యం పుష్పాణాంచ యశస్విని, | 
యానిమే దేవిరోచంతే కథయామి విశేషతః. 22 
తా॥ హిమవంతుని కూతురువైన ఓ పార్వతీ! పూవులయందు యేవి ప్రశస్తమై 
నాకిష్టము లగునో వాని విశేషము చెప్పెదను వినుము. 
శో శరవీరో బుకశ్చైవ, అర్కఉన్మత్త కస్తధా, 
పాటలా బృహతీ చైవ - తదైవగిరి కర్ణికా. 23 





1. 'నగాధిపస్ట్రృతే' అనుపాఠం యుక్తం, 


ప్రథమ ద్రకాశము 7 


తా॥ గన్నేరు, పొగడ, జిల్లేడు ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్ద ములక (నేల ములక). 
తెల్లదింటిన 
శః అశోకం శంఖ పుష్పాణి, మందారశ్ళా పరాజితా, 
శమీపుష్పాణి చాన్యాని కుబ్బకళ్ళిఖినీ తథా. 24 
తా॥ అశోకము, శంఖ (కట్లతీగ పూలు) మందారము, విష్ణుక్రాంత, జమ్మి 
ఇంకను గులాబి (గొజ్లగి) నెమ్మి - నెమిలి బొట్లు పూలు. 
శో అపామార్గస్తధా పద్మం జాతీపుష్పం సరోశనమ్‌, 
పంచకోశీర తగరం తధావై నాగకేసరం. 25 
తా॥ ఉత్తరేణి అటులే తామర, జాజి, కోకనదమ్‌ = చెంగలువ, సంపెంగ, 
eben = వట్టివేరు, తగరమ్‌ = నందివర్థనము, నాగరీసరము. 
శో॥ పున్నాగం కింకిరాతంచ - ద్రోణ పుష్పంతధా శుభమ్‌, 
 శింశపోఒదుంబరంచైవ - జయా మల్లీ తదైనచ. . 26 
తా॥ పొన్న, పచ్చగోరింట, తుమ్మి, శింశుపమ్‌ = విరిగి, మేడి, ఉదుంబరమ్‌ = 
కడప, జయ = జయంతి, నెల్లి, మల్లి 
శో॥ పుష్పాణి యజ్ఞ వృక్షస్య - బిల్వపత్రం తధాశుభమ్‌, 
కుసుంభస్యచ పుష్పాణి - తధావై కుంకుమస్యచ. ' 27 
Hi మోదుగు, మారేడు దళములు, కుసుమపూవు, కుంకుమపూవు. 
| Bi నీలంచ కుసుమం BS తధారక్షోత్సలానిచ, 


సురభీణిచ సర్వాణి స్థల జాన్యంబు ards. 28 
Ti Maren, ఎగర్రకలువలు, ఇంకను పరిమళముగల వన పుష్పములు, 
జలపుష్పములన్నియు నా పూజకు శుభప్రదములి. 


శ్లో॥ గృహామి శిరసాదేవి, యోమో భల్లా ప్రయచ్చతి. 
తా॥ ఓ దేవి భక్తులీవేవి నాకు భక్తితో సమర్చింతురో వాని నన్నిటిని తలవంచి 
స్వీకరింతును. 


శ్రీ ఉమోవాచ - ఉమాదేవి ఇట్లనెను. 


౧ భర్తుః 


పుష్ప చింతామణి 


#1 శేషుశేషుచ పుప్పేషు - ప్రభో కర్తుః ప్పృహాతవ, 
మాసికానితు పుష్పాణి శుభాని కధ యస్వమే. 29 
తా॥ ఓ ప్రభూ! మీరింకను ఏయే పుష్పములపై మక్కువ పడదురు. ఏయే 
మాసములం దేయే పుష్పములతో మిమ్ము పూజించిన శుభము కలుగునో నాకు 
చెప్పుడు. 
శ్రీ ఈశ్చర ఉవాచ - ఈశ్చరుడిట్టు చెప్పెను. 
శ్లో il పృష్ణోహం యత్త్యయాదేవీ మమకౌతూహలం హితత్‌, 
కథయామి ప్రయత్నేన లోకానాం హితళామ్యయా. 30 
i, ఓ దేవీ! నీ వడిగిన విషయము నాకును ఉత్సాహమైనదే. కనుక 
లో కహతమున్లో దానిని ప్రయత్నపడి చెప్పెదను వినుము. 
Bi ఆషాఢస్యతు మాసస్య స్నాత్వాకృష్ణ చతుర్దశ, 
సకృచ్చ గుగ్గిలందగ్గా eS దత్వాపుష్ప కకుండికామ్‌. 31 
BN నిర్భిత్వా' బ్రహ్మ లోకేషుతేఒపియాంతి పరాంగతిమ్‌. 32 
తా॥ ఎవడు అషాడమాసమున కృష్ణచతుర్ణశినాడు స్నానముచేసి శుచిరపై 
కొద్దిగానైన గుగ్గిలముతో ధూపమువేసి తొడిమలతోడి మాలతో కూడిన పుష్పములతో 
నన్నర్చించునో వాడు బ్రహ్మ లోకము దాటి పరమపదమును పొందును. 
HN శ్రావణస్య తుమాసస్య ఏకాహారీణ యోజనః, ౩ 
BAAS కరవీరేణ గోసహస్ర ఫలం లభేత్‌. 33 
తొ॥ ఎవడు శ్రావణ మాసమున ఏకభుర్తముతో నుండీ గన్నేరు పూలతో 
నన్నర్చించునో వానికి వేయి గోదానముల ఫలము లభించును. 


శో భాద్రపదస్య మాసస్య అపామార్లేణ యోర్బయేత్‌, 
హంసర్వజే నయుక్తేన విమానేన సగచ్చతి. 34 
తొ॥ భాద్రపదమునందెవడుత్తరేణి పూలతోనన్ను పూజించునో వాడు హంస 
ధృజముతో కూడిన విమానమున పుణ్యపదమునకు Bw. 
శ్లో! అశ్చయుజస్య మాసస్య CUYD oy యోచియీత్‌, 
మయూరధ్వజ యుక్తేన విమానేన సగచ్చతి. 35 
“Gch ఇతియక్తమ్‌ 


ప్రథమ ప్రకాశము S 


తా॥ అశ్వీజమాసమున నెవడు నన్ను BSc పూలతో పూజించినో వాడు మయూర 
ధ్వజముతో కూడిన విమానమున వెళ్లును. 
శ కార్తీకస్య తుమాసస్య కీరీణస్నాపయేన్మమ, 
అర్బయేజ్ఞాతి పుప్పైస్తు శివం పశ్యన్నిరంజనమ్‌. 36. 
Ti కార్తీకమాసమున నెవడు నన్ను పాలతో నభిషేకించి జాజి పూవులతో 
పూజించునో వాడు నిరంజనమైన శివపదమును దర్శించును. 
శ్లో॥ మార్గశీర్షస్య మాసస్య బుకేనార్చ యతేపునః, 
SB లోక్యమతి క్రమ్య య గ్రాహం తత్ర గచ్భతి, 37 
తా॥ మార్గశిర మాసమందెవడు పొగడ పూలతో నన్ను పూజించునో వాడు 
ముల్లోకములు దాటి ఎచటనే నుందునో యచటికేతెంచును. 
శో॥ పొష్యస్యైవతు మాసస్య - ధుత్తూ Seo తుయోర్బయేత్‌, 
తుప్పేన సమయాదేవీ లభతే పరమం పదమ్‌. 38 
తా॥ ఓ దేవీ! పుష్యమాసమందెవడు నన్నుమ్మెత్త పూలతో తృప్తిగా పూజించునో 
అట్టివాడు పరమ పదమును పొందును. 
Hi మాఘస్యైవతుయోదేవి హరంబిల్వేన అర్బయేత్‌, 
బాలార్కశశియుక్తీన - విమానేన సగచ్చతి. 39 
తా॥ ఓ దేవీ! మాఘ మాసమందెవడు హరుని బిల్వదళములతో నర్చించునో 
వాడు లేతసూర్యుడు, చంద్రుడుగల విమానమున వెళ్ళును. 
శ్ఞో॥ ఫాల్గుణస్య తుమాసస్య గంధతోయేన స్నాపయేత్‌, 
_ .అర్భయేత్‌ ద్రోణ i ఇం ద్రస్యార్థా సనం ofS. 40 
తా! ఫాల్గుణ మాసమందెవడు నన్ను సుగంధ బలముతో నభిషీకించుచు 
తుమ్మిపూలతో పూజించునో వానికిం ద్రుని యొక్కఅర్థసింహాసనము లభించును. 


#1 చైడ్రే చైవ తతో మాసి - నృత్య గీతేన శంకరమ్‌, 


_ యోర్భయేద్దర్భ Yayew లభీదృహు సువర్తకమ్‌. 41 
Bil చైత్ర మాసమందెవడు శంకరుని నృత్య గీతములతో సే Toco దర్భపూలతో 
పూజించునో వానికనేక సువర్ణములు లభించును. 
Pi వైశాఖస్య చమాసస్య ఘృతేన స్నాపయేత్సదా, 


అర్చయేచ్చుక్ర మందారై రశ్వమేధ ఫలం ofS. 42 


10 పుష్ప చింతామణి 


తొ॥ వైశాఖ మాసమందెవడు నన్ను నేతితో నభిషేకించుచు తెల్లని 
మందారములతో పూజించునో వాని కశ్చమేధ ఫలము లభించును. 
శ్లో॥ జ్యీష్టమాసి తతోదధ్నా స్నాపయేత్సతతం నరః, 
అర్బయేత్‌ పద్మపుప్పేణ సోబపిగప్ఫత్‌ పరాంగతిమ్‌. 43 
తా! జ్యేష్టమూాసమున ఏ నరుడు నన్ను నిరంతరము పెరుగుతో నభిషేకించుచు 
తామర పూవులతో పూజించునో వాడు గూడ పరమగతిని పొందును. 


SH అధథపుష్టు విశేషాణాం ఫలాని - శివధర్శే 
ఇక విశేష పుష్పములతో పూజించు ఫలము శివ ధర్మమున నిట్లు 
చెప్పుబడినది. 


శ్లో అర్భస్య పుష్పమేకంచ యః శివాయ నిపేదయేత్‌, 
దశదత్వాసువర్గాని యతృలం తదవాప్నుయాత్‌, 44 
తా॥ ఎవడు దిన దినము శివృనొక జిల్లీడు పూవుతో పూజించునో అట్టి వానికి 
పది సువర్ణ ముద్రికలు దానము జేసిన ఫలము గలుగును. 
శో ఏవం పుష్ప విశేషేణ Hood దధి కంభవేత్‌, 
వేయం పుష్పాంతరబ్టేన యథాస్యాత్తం నిబోధమే. 45 
తా॥ ఇదే విధముగ పుష్పములయొక్క గుణాధిక్యతను బట్టి వాని ఫలము 
గలుగును. వివిధ పుష్పములలో గల భేదమును దాని విశేషములను తెలిసికొనుము. 


శ్లో॥ అర్కపుప్ప సహస్రీభ్యః కరవీరం విశిష్యతే, 


కరవీర సహ స్రీభ్యో బిల్వపత్రం విశిష్యతే. 46 
తొ! ఓ దేవీ! వేయి జిల్లేడు పూవులకంటె ఒక గన్నేరు ఉత్తమము. వేయి గన్నేరు 
పూవులకంటె ఒక మారేడు దళముత్తమము. . 
1 బిల్వపత్ర సహ స్రీభ్యః పద్మపుష్పం విశిష్యతే, 
పద్మపుష్ప సహస్రేభ్యో - బు కపుష్పం విశిష్యతే, 47 


తా॥ Son మారేడు దళములకంటె ఒక తామరపూవు ఉత్తమము. వేయి 
తామరలకంటె ఒక పాగడపూవు మేలు. 
#u బు కపుష్ప సహస్రేభ్యః ఏకం దుత్తూరకం వరమ్‌, | 
దుత్తూరక సహ స్రీభ్యో బృహత్స్పుష్పం విశిష్యతే. 48 


oy | 
పథమ ప్రకాశము ll 


తా॥ వేయి పొగడపూవృలకంటె ఒక ఉమ్మెత్తపూవు శ్రేష్టమైనది. వేయి ఉమ్మెత్తల 
కంటె ఒక ములకపూవు మేలైనది. 


శో బృహత్సుషప్ప సహస్రీభ్యో - ద్రోణపుష్పం విశిష్యతే, 


ద్రాణ పుష్ప సహస్రీభ్యః అపామార్గం విశిష్యతే. 49 
తా॥ వేయి ములక పూవులకంటె ఒక తుమ్మి పూవుత్తమము. వేయి తుమ్మి 
పూవులకంటే ఒక ఉత్తరేణు పూవు మేలు. 
+ అపామార్గ సహస్రేభ్యః కుశేపుష్పం విశిష్యతే, 
కుశ పుష్ప సహ స్రేభ్యః శమీపుష్పం విశిష్యతే. 50 


తా॥ వేయి ఉత్తరేణు పూలకంటె ఒక దర్భ పుష్ప మధికము. వేయి SHY sow 
కంటె ఒక జమ్మి పూవు శ్రేష్టము. 
శ్లో॥ శమీపుష్ప సహ స్రేభ్యః LHAS Hoo వరమ్‌, 
సర్వేషామేవ పుష్పాణాం ప్రబలంనీల ముత్సలమ్‌. 51 
తా॥ వేయి జమ్మిపూలకంటె లక్ష్మీప్రదమైన ఒక నల్లకలువ గొప్పది. పూవులన్నిటి 
యందు నల్లకలువ మిక్కిలి గొప్పది. 
> శో నీలోత్సల సహస్రేణ యోమాలాం సం ప్రయచతి, 
శివాయవిధి వద్భక్తా $ తస్య పుణ్యఫలం శృణు. 52 
తా! శివునకెవడు DA విధానమున వేయి నల్లకలువలతో మాలను సమకూర్చి 
సమర్చించునో వానికి కలుగు పుణ్యఫలమును వినుము. 
శో కల్చకోటి సహస్రాణి కల్పకోటి శతానిచ, 
వసేచ్చివ పురేనిత్యం శివతుల్య పరాక్రమః 53 
తా॥ అతడు శివునితో సమానమైన పరాక్రవుము గలవాడై వందలకోట్ల 
కల్పములు, DOS ట్ర కల్పములు నిత్యము కైలాసమున నివసించును. 
శ్ఞో॥ er aro పుష్ప జాతీనాం యత్‌ ఫలం పరికీర్తితమ్‌, 
సతత్భలానుపారేణ శినలోకే మహీయతే. 54 
తా॥ మిగిలిన పుష్పజాతులచే పూజించువారు ఆయా పుష్పజాతుల కెట్టి 
ఫలములు చెప్పబడినవో అయా ఫలానుసారముగా శివలో కమున కాపురముందురు. 


Hn శమీపుష్పం బృహత్యాశ్చ కుసుమం తుల్య ముచ్యతే. 
కరవీర సమాజేయా జాతీవిజయ పాటలా: 55 


12 Da) చింతామణి 


తా॥ జమ్మిపూవు వాకుడు ములక పూవునకు సమానమని చెప్పు బడినది. మల్లి, 
మద్ది, కలిగొట్లు గన్నేరుకు సమమని తెలియవలెను. 
#u న్వేతమందార కుసుమం సిత SYS తత్సమమ్‌, 
నాగచంపక పున్నాగాః ధుత్తూరక సమాణ్భుతాః. 
తా॥ తెల్లమందారము /తెల్తజిల్లీడు, తెల్లతామరకు సమమని, పొన్న, సంపెంగ 
- సురపొన్నయివి దత్తూరమునకు సమమని తలచబడినవి. 


తథా శివధర్భ Doar - అటులే శివధర్ణ సంగ్రహమునందు. 
శ్లో॥ నాస్తి పాపసమం శత్రుర్చచ ధర్మ సమస్సఖా, 
న చరు ద్రాత్‌ పరాదేవా నపుష్పం కనకాదపి. 56 
తా॥ పాపమునకు సమమైన శత్రువు, ధర్మమునకు సమమైన మిత్రుడు, రుద్రునికి 
సమమైన పరదైవము లేరు. అట్లులే సంపెంగకు సమమైన పుష్పము లేదు. 
| 8580, - శివధడ్మమునందు 
#u మాలాభిర్వా సుగంధాభిర్యో లింగం పూజయేన్నరః, 
సవీదికా విశేషేణ సోఒనంత ఫలమశ్నుతే. 57 
తా॥ ఏనరుడు మాలచేతగాని లీదా పరిమళ పుష్పములచేతగాని శివలింగమును 
విశేష DOS పూజించునో, అట్టివాడినంత ఫలమనుభవించును. 
+) బిల్వపతై Spo 4), Bi Dorf is 
సర్వపాప వినిర్ముక్షః శివలోకే మహీ య 58 
తా॥ ఎవడు ఒకసారియైనను అఖండమైన on దళములతో శివుని 
భక్తిగలవాడై పూజించునో వాడు సమస్తమైన పాపములనుండి విడివడి శనివలోకమును 
పొందును. 


శ్ల॥ దత్తూర్జైశ్చ యోలింగం సకృత్పూ జయతేనరః, 
సగోలక్షఫలం ప్రాప్య - లభతే పరమం పదమ్‌... 59 
తా॥ ఏ మానవుడొకసారియైనను భక్తిశ్రద్దలతో దత్తూరమున శివలింగమును 
పూజించునో యతడు లక్ష క్రగోవులను దానము చేసిన ఫలమును పొందినవాడై 
ఉత్తమ గతిని చెందును. 
Hi బృహతీ కుసుమైర్భక్త్యాయోలింగం ఫక్ళదర్భయేత్‌: 
గహమయుత దానస్య ఫలంప్రాప్య శివంగ్రటేత్‌: 60 


ప్రథమ ప్రకాశము 13 


తా॥ ఎవడు భక్తితో శివలింగమును ఒక తూరి ములక పూలతో పూజించునో 
వాడు పదివేల గోవులు దానము జేసిన ఫలము లభించి శివుని చేరును. 
#u మల్లికోత్చల పద్మాని జాతీపున్నాగ చంపకమ్‌, 
అశోకన్వేత మందార కర్ణికార బుకానిచ, 61 
తా॥ మల్లెలు, కలువలు, తామరలు, జాజి, పొన్న, సంపెంగ, అశోకము, తెల్లని 
మందారము (తెల్ల జిల్రీడు కూడ) కొండగోగు పొగడ, 
మతాంతరమున - అశోక = నరమోమిడి, శ్వేత = చేమంతి, మందార = 
జాడిద, కర్ణికార = రేల, 


eu కరవీరార్క మందార శమీత గరకేసరాః, 
కుశాపామార్గ కుముద - కదంబ ద్రోణ BUD. 62 
తా॥ గన్నేరు, జిలేడు, పారిజాతము, జమ్మి, గ్రంధి తగరము, నాగకేసరము, 
దర్భ, ఉత్తరేణు, కలువ, కడిమి, తుమ్మి 


wu పుష్పైర్యేత్ర్య్యయ థాలాభం యోనరః పూజ యేచ్చివమ్‌, 
- సయత్సుణ్య మవాప్నోతి - తదేకా(గ మనాఃశ్చణు. 63 
తా॥ ఈ పుష్పబాతులలో లభించిన వానిని తెచ్చి యెవడు శివుని పూజించు 
చుండునో అతడెట్టి పుణ్యమును పొందునో చెప్పెదను ఏకా గ్రచిత్తమున వినుము. 
శ్‌ సూర్యకోటి ప్రతీకాశై ర్విమానైః సర్వకామదైః, 
పుష్పమాలా పరిక్షిప్రెగ్గీతవాది త్రనిస్వనైః. 64 
తా॥ అన్ని కోరికలీచ్చునది, పూలదండలతో నిండినది కోటి Ardy os 
సమానమైన కాంతి గలిగినది యను విమానమందు గీతములు వాద్యములయొక్క 
ధ్వనులతో - 
| BN తంత్రైర్మధుర TBH స్వచ్ళందం గగనాలయే, 
రుద్రకన్యా సమాకీ ర్లైః దేవదానవ దుర్లభైః. 65 
Fil మధురమైన వాద్యములు మోగుచుండగా దేవతలకును దానవులకును 
దుర్తభమైనట్టి రుద్రకన్యలతో చుట్టబడినవాడై తన ఇష్టానుసారముగా నాకాశమున 
నెగురుచు - 


శ్లో॥ ఉద్ధూయమానశ్చమరైః ప్తూయమానస్సురా సురైః 


పగచ్ళేతి పురందివ్యం య త్రవారుచితం భవేత్‌. 66 


14 పుష్ప చింతామణి 


«Bl చామరములచే వీవబడుచు దేవతలచేత దానవులచేత పొగడబడుచు 
ఎక్కడ తనకు తగియుండునో ఆ దివ్యమైన పురమునకు అతడు వెళ్ళును. 


శో Gow power కుసుమైజలస్థలరుహైః శివమ్‌, . 


సంపూజ్య CBs: § శివ్‌లోకే మహీయతే. 67 
తా॥ ఎవడు మెట్టనగాని, నీటిలోగాని పుట్టిన పూలతో శివుని భక్తితో ప్రోక్షించి 
పూజించునో వాడు శవలో కమును పొందును. 
శో శివస్యోపరియః కుర్యాత్‌ సుఘనం పుష్ప మండనమ్‌, 
శోభితం పుష్ప ప్రగామై రాపీఠాంతం ప్రలంబిభిః. 68 


తా॥ ఎవడు శివునిపై గొప్పగా పుష్పా లంకారమును రచించునో పాదపీఠము వరకు 
ద్రేలాడునట్లు నిడుపైన దండలతో నెవడు శివలింగము నలంకరించునో - అతడు. 
శ్ల॥ అత్యాశ్ళర్యైర్మహాయానై ర్లివ్య పుష్పోప శోభితైః, 
సర్వైభరిచితైః శ్రీమానాప్తే శివపురేసుఖీ. 69 
తా॥ దివ్యమైన పుష్పములతో నలంకరింపబడిన అత్యాశ్చర్యకరమగు దివ్యమైన 
విమానము BY, శివపురమునకు వెళ్లి సమస్తమైన పరిచితులతో సుఖముగా నుండును. 
శో అనేకాకార సంయుక్తం యః శివేకుసుమం గృహమ్‌, 
కుర్వీత పర్వకాలేషు విచిత్ర కుసుమోజ్వలమ్‌. 70 
Bil ఎవడు QRS OHNO + చివునరు పుష్పములతో విచిత్రమైన 2300 
గృహములు వివిధాకారములుగా నిర్మించునో లేదా శివాలయముల నటులలంకరించు 
చుండునో- 
#1 సపుష్పకవిమానేన సవా ప్ర పరివారితః, 
దివ్యస్త్రీ సుఖ సంభోగ క్రీడారతి సమన్వితః. 71 
తా॥ అతడు వేయిమంది పరివారముతో పుష్పక విమానమున సంచరించుచు 
దివ్య స్ర్రీలయొక్కసుఖ సంభో గములతో కూడియుండును. (ఈ నాడీ పుష్పాలంకరణ 
యొక కళగా గూడ రాణించుచున్నది.) 


én అక్షయం మోదవతేకాల మతిరస్కృత శాసనః, 
శివాది సర్వలోకేషు యశ్రేష్టం తత్రయాతి సః. 72 
BN మరియు అతడు అక్షయమైన యనంతకాలమువరరు తిరుగులేని 
యధికారముగలవాడై కైలాసాది సమస్తలోకము లందెచటికి నిష్టమున్న నచటికి 
గథిళుచుండును. 


ప్రథమ ప్రకాశము 


శివధర్మ సంగ్రహే 
(శివధడ్డ సంగ్రహమునందు) 
శ సకృదత్తే బుకేదేవి గోసహట్ర ఫలం లఖీత్‌, 
పక్షేణ యోగీభవతి మానేనతు దివంన్రబేత్‌. 73 
తా॥ ఓ దేవీ! ఎవడు దినదినము ఒకపాగడపూవుతో శివలింగమును పూజించునో 
వానికి వేయి గోవులను దానముచేసిన ఫలము లభించును. దిన దిన మొక పొగడ 
పూవుతో పక్షము దినములు శివుని పూజించిన వాడు యోగి యగును. నెల దినములు 
పూజించిన వాడు స్వర్గ సుఖములందును. అనగా నిక యెల్లకాలము పూజించు 
వారి పుణ్యఫలమేమని యనవలెననుట. 


శ్లో మాస ద్వయేన చాప్మోతి - క్రతూనాం ఫలముత్తమమ్‌, 
త్రిభిర్మాసైః ప్రపద్యేత బ్రహ్మలోక మనుత్తమమ్‌. 74 
తొ॥ రెండు నెలలు పూజించిన యెడల యజ్ఞము చేసిన ఫలము కలుగును. 
మూడు నెలలు పూజించిన యెడల నుత్తమమగు బ్రహ్మలోకమును పొందును. 
శ చతుర్భిః సిద్ధి మాప్నోతి యోగసిద్ధించ పంచభిః, 
షణ్మాసేన నరోయాతి రుద్రలోకం న సంశయః 75 
తా॥ నాలుగు Sow పూజించిన వానికి కార్యసిద్ధి కలుగును. ఐదు నెలలు 
పూజించిన యెడల యోగసెద్ది కలుగును. ఆరునెలలు పూజించినవాడు 
నిస్సంశయముగా రుద్రలోకమునకు వెళ్లును. 


Hi రుద్రాకృతి ధరో భూత్వా Sourd కృతశేఖరః, 
ప్రయాతి వృషయానేన ద్వితీయ ఇవ శూల HF. 76 
తా॥ అరు మాసములటుల దీక్షతో శివునర్చించిన వాడు రు ద్రరూషమును పొంది 
తలపై అర్థ చంద్రుని ధరించి వృషభము నెక్కి రెండవ శివునివలె సంచరించుచుండును. 
SH OES మహిత పత్రాణీ - లింగపురాణో 
తా॥ ఇక శివునకు ప్రియమైన పత్రములను గురించి లింగపురాణమున నిటుల 
చెప్పబడినది. 
శో॥ బిల్వపత్రం శమీపత్రం, భృంగరాజస్య పత్రకమ్‌, 
VETER, పత్రంచ, పత్రం శింశుక చోలికమ్‌. 77 


16 Da) చింతామణి 


తా॥ మారేడు, జమ్మి గుంటగలగర - అడ్డసరము మరియు అశోక కల 
లీక వాని పట్ట - 


#u తమాలస్య SS Sod, దేవపత్రిక సంభవమ్‌, 
ఉన్మత్త శ్వేత కృష్ణంచ పత్రంచ కమలస్యచ. 78 
తా॥ తమాలము, చీకటి చెట్లు, ఉలిమిడి, కానుగు, నేలయుసిరి, మాచిపత్రి 
నల్లఉమ్మెంత, ‘Be ఉమ్మెంత, తామర అరు. 


శ్లో॥ గంగాపత్రిక పత్రంచ - పత్రం కలార కస్యచ, 
x) on 

జలకల్తారి కాపత్రం - పత్రం వాహేమ రూపకమ్‌, 79 
తా॥ గంగాపత్రి (నిద్రభంగి) నీటికలువ - మెట్టకలువ ఆకులు లీదా సంపెంగ 
పత్రి. | : 


Hi) శతపత్రం సదా ప్రోక్టం గంధారం బుకపత్రకమ్‌, 
పత్రమౌ దుంబరం చైవ - గ్రామశిఖ్యాశ్చ SSH. 80 
తా॥ శతపత్రం = తామర, గంధారమ్‌ = చందనము, పొగడ, మేడి. గ్రామ 
amy. . 
శ్లో॥ ద్రోణా పామార్గ పత్రంచ, పత్రంచ ఖదిరస్యచ, 
యేషాం పత్రః శివే పూజా తేషాం పుష్పైశ్చ సర్వదా. 81 
తా॥ తుమ్మి ఉత్తరేణి, అర అనువాని అకులు మరియు పూవులతో శివుని 
పూజింపవచ్చును. అనగా పై వాని పుష్పములు లభింపనపుడు TERNS ఉపయోగియ 
వచ్చుననుట. 


Ti రసాలకిం శుకాశోక దూర్వాయాళ్చ పురాలకైః, 
స్యాదే BH సదాపూజా అభావేన Horse, 82 
తా॥ పైని చెప్పబడిన పూలుగాని, పత్రిగాని లభింపనపుడు మామిడి - మోదుగు 
- అశోకము, లీతగరిక, పురాలకు అనువానితో కూడ శివుని పూజింపవచ్చును. 


Sl అధ DY దాన ప్రకారః జ్ఞానమూలాయామ్‌. 
తా॥ ఇకపుష్పుదాన విధానమును గురించి జ్ఞానమాల యందిట్లు చెప్పబడినది. 
శో॥ పత్రం వాయదివాపుష్పం ఫలంనేప్ప మధోముఖమ్‌, 

దుఃఖ దంతత్సమాఖ్యాతం BoP Hho నివేదయీత్‌. 83 


ప్రథమ ప్రకాశము 17 


తా॥ పుష్పమునుగాని ఫలమునుగాని దైవమునకు నివేదించునపుడు దాని 
ముఖము బోరగిలబడరాదు. అటు బోరగిలబడునట్లు చేసిన నివేదనము కర్తకు 
దుఃఖమును కలిగించునే కాని సతృలదాయకముగాదు. 


తధా - అటులే. 
#u అదోముఖార్చణం Ayo, పుష్పాంజలి విధానతత్‌. 
Si అంబలిదానే& చోషముఖతా నదోషాయేత్యర్ధః - 
FU దోసిలితో పుష్పవులనుగాని, పత్రినిగాని, ఫలవటలనుగాని 
నివేదించునపుడు బోరగిలబడినను దోషముగాదు. 
అధకాలాః - శివధర్మే శివధర్శమునందు శివార్భనకు నియమింపబడిన 
సమయము లీవనగా-- 
శ కనకాది' కదంబాని రాత్రౌ దేయాని 4088. 84 
Hl ఉవ్మెంత పూలుగాని, కడమిపూలుగాని శివునకు రాత్రివేళ 
సమర్థింపవలెను. 
Fi దివాశేషాది పుష్పాణి అర్థరాశ్రే' చమల్లికా, 
ప్రహరం తిష్ట Serb కరవీర మహర్షిశమ్‌. 85 
Hil మిగిలిన పూలతో పగటియందును, HOS రాత్రియందును, జాజితో 
మూడవ జామునందును, గన్నీరుతో నెల్లవేళలందును శంకరుని పూజించవలిను. 


ఎ/ రాత్రొదేయాని - Ft) నీయానీతిసాగరః 
తా॥ రాత్రౌ దేయాని యనగా కోయదగినవని సాగరుని యభిప్రాయము. 
Si రాత్రాదేయాని పూజనీయానీత్యా POF LAT 
తా॥ రాత్రాదేయాని యనగా పూజింపదగినవని యాచారచింతామణికారుని 
యభిప్రాయము. 


అధకామ్యే - శివధర్మ సంగ్రహే - పీమ్మట కామ్యములను గురించి 854, 
సం[ామునందు. 
నందొోేశ్చర ఉవాచ - నందికేచ్చరుడిటుల చెప్పెను. 
1, కనోకాని - ఇతి ఈ ఖ॥ పుస్తకయోః | 
2 BOOS - ణతిమాత్ళకాను 


"18 పుష్ప చింతామణి 


శ్లో! ఆకామాభ్యర్చితం లింగమే Sago ఫలంమయా, 
కామానాభ్యర్చ మానస్తు శృణుతస్యాపి dha ods. 86 
తొ॥ కోరికలు లీకుండ శివుని పూజించిన వాడు పొందదగిన ఫలితములను 
గురించి చెప్పితిని. ఇకపైన రోరికలతో శివుని యారాధించువాడు పొందదగిన 
ఫలములను గురించి వినుము. 
శ్లో! బుకేన వరదోదేవః BOBS నప్రదః, 
అర్కేణ శ్రియమా స్నోతి - మోక్షం దుత్తూరకేణతు. 87 
తా॥ పొగడ పూలతో పూజించిన ఈశ్వరుడు వరములిచ్చును. గన్నేరుతో 
పూజించిన ధనమిచ్చును. జిల్లీడుతో పూజించిన సంపదలు, mere పూజించిన 
మోక్షమును పొందును. - 


BY నీలోత్పలైర్భ వే ద్భోగో యోఒర్భయేల్లింగ ముత్తమమ్‌, 
రక్తాజైః ప్రాపష్నయా ద్రాజ్యం పుండరీకైశ్చ చక్రీణమ్‌. 88 
oil నల్లకీటువలో శ్రద్దతో శివలింగమును పూజించినవాడు సుఖమును 
పొందును. ఎర్రతామరలతో పూజించిన రాజ్యము, తెల్లతామరలతో పూజించిన 
చక్రవర్తిత్వము ప్రాప్తించును. 
Bil చంహ్షైః సర్వకామాని పున్నాగైర్నాగ కేసరైః, 
ఈప్పితాన్‌ లభతే కామాన్‌ తధాశేసర దామ; ' 89 
Ti సంపెంగ విరజాజి నాగకేసరములతో పూజించిన యెడల సమస్తమైన 
కోరికలు పొందును. అదే విధముగా కేసరీపుప్పములతో పూజించిన యీప్సితార్థములు 
లభించును. 


Fi మంత్రసిద్ధి మవాప్నోతి యోర్బయేత్‌ గంధపుష్పకైః, a 

యో౬ర్చయేత్‌ పరమేశానం సితార్కేణ SSS. 90 

. తొ॥ పరమేశ్వరుని గంధపుప్పము, అశోకము, ఊడుగు, ఎరిగి మరియు 
సిత్మారము, తెల్లజిల్లేడుతో పూజించినవానికి మంత్రసిద్ధి కలుగును. 


శ్లో సర్వాన్‌ కామానవాష్నోతి Greg dos గంధపుష్నకైః 
కుబ్బకైర్వి పులోలాభః పౌభాగ్యాయచ వారుణీ. 9] 
తా॥! సుగంధ భరితమైన పుష్పములతో పూజించిన వానికి సమస్తమైన కోరికలు 
నెరవేరును. రోజా పుష్పములతో పూజించిన పుష్కలమైన లాభమును, వారుణీ=పెద్ద 


ప్రథమ ప్రకాశము 19 


శ కన్యాకామస్తు జాతీభిర్యోఒర్భయే తృరమీశ్వరమ్‌, 
లభతే చోత్తమాం కన్యాం షణ్మాసీన నసంశయః. 92 
తా॥ కోరిన కన్యను పొందుట కొరకు పరమేశ్వరుని సన్నజాజి పూలతో పూజించిన 
వానికి ఆఅరుమాసములలో నుత్తమ గుణవతి యగు కన్య లభించును. ఇందుకు 
సంశయము లీదు. 
Fi మల్లికాజ్ఞా SYS మర్చయంతో మహేశ్వరమ్‌, 
లభంతే పరమం జ్ఞానం సంసార భయనాశనం. 93 
తా॥ జ్ఞాన ప్రాప్తికై పరమేశ్వరుని మల్లెపూలతో పూజించిన వాడు సంసార 
భయమును తొ లగించునట్టి పరమాత్మ జ్ఞానము పొందును. 


శ్ల॥ పుత్రకామాయ hoRy ef Sosy sors, 
లభతే బహు పుత్రత్వం, ధనంకీర్తిం చిరాయుషమ్‌. 94 
తా॥ పుత్రులు కావలెనని కోరువాడు పవిత్రమైన మనస్సు గల వాడై మొల్లూలతో 
శివుని పూజించినచో దీర్జాయుష్మంతులు మరియు ధనవంతులైన పుత్రులను పొందును. 
Hi ఆరోగ్యం కుశపుప్పైస్తు - అశోకైః ప్రియసంగమ్‌, 
Cord: ధనం విద్యా ద్వశ్యార్తే ద్రోణ పుష్పకమ్‌. 95 
తా॥ దర్భపూలతో నారోగ్యము, అశోకపుప్పములతో ప్రియురాలి సంగమము," 
రేలపూవులతో ధనము తుమ్మిపూలతో వశీకరణ సిద్ధి ప్రాప్తించును. 


tu కదంటీనార్చయే ల్లింగం సతతం నియత వ్రతః, 


శత్రూణాంవశకామాయ నిత్యమేవ ప్రదాపయేత్‌: 96 
తా॥ శత్రువులను జయించ నిచ్చగలవాడు నియమవ్రతుడై ప్రతి దినము 
శివలింగమును కడిమిపూవులతో పూజించవలెను. 
Pi నశ్యంతి వ్యాధ యస్తస్య యోఒర్భయేదతి ముక్తకై। 
సింధు వారస్య పుప్పేణ బద్గోముచ్యేత బంధనాత్‌. 97 


తా॥ బండి గురవెంద పూలతో పూజించిన వానియొక్కవ్యాధులన్నీ నశించును. 
వావిలి పూవులతో పూజించిన ఎడల బద్దుడైనవాడు బంధవిముక్తుడగును. 
శో అంకటాసితపర్తాని విర్ణంధ కుపుమానిచ, 
తాని శత్రు వినాశాయ - దేవదేవాయ కల్బయేత్‌. 98 
తా॥ శతునాశమును కోరువాడు నల్లని ఆకుల తోడను వాసనలీని పూలతో డను 
శివ లింగ ను పూజించనలిను. 


20 పుష్పు చింతామణి 


శ్లో॥ పీతకానితు YS పుష్పాణి విజయాయచ, 

నిత్యమేవతు యోదద్యాత్‌ సతత్మానుము వాప్నుయాత్‌. 99 
తా॥ పుష్టిని విజయమును అకాక్షించువాడు ప్రతిదినము కేసరి పుష్పములతో 
శివుని పూజించినచో వాడు శరీర దార్థ (మును జయమును పొందును. 


#1 జలజాని తు పుష్పాణి వశ్యార్ధేతు ప్రకల్పయేత్‌, ' 


నీలరకాని యాస్యేవ SISK కరాణితు. 100 
Pl వశీకరణమును కోరువాడు BoP dod పూజించవలెను. నల్లనివి తీదొ 
ఎర్రనివి కూడ వశీకరణమున కుపయోగింపవచ్చు. 
శో సర్వకామ ప్రదంబిల్వం దారిద్ర్యస్య విమోచనమ్‌, 
బిల్వపదత్రాత్‌ పరంనాస్తి యేనతుష్యతి శంకరః 101 


తా॥ బిల్వదళము దారిద్యమును పారద్రోలి సమస్త కోరికలను ప్రసాదించును. 
శంకరుని తృప్తి పరచుటలో బిల్వమున కంటెను మించినది లేదు. 


# విజయార్డే దమనకం యోజయోన్నియమస్థితః, 
దమనార్థీరపూన్‌ యస్తు అర్బయేద్వషభర్వజమ్‌. 102 
తా॥ విజయమును కోరువాడు నిత్యము దవనముతో వృషభధ్వజుని నియమ 
నిష్టలతో పూజింపవలెను, అట్టివానిచే నిశ్చయముగా శత్రువులు జయింపబడుదురు. 
#1 సుఖం HHSITS జంబూటైః సర్వకామ దః, 
తిలకోధన కామాయ గోకామాయ చవంకులీ. 103 
HH మరువముతో పూజించిన సుఖము కలుగును. బంబూటముఎనేరేడు ఆకుతో 
పూజించిన wos రికలు తీరును. ధనము Starch లొ ద్దుగపూ పూలతోను గోసంపద 
కోరువాడు పొగడపూలతోను పూజించవలెను. 


శో సొఖ్య దశ్చాపితీగరః కింకిరాతశ్చ కామదః, 
ఆరోగ్యంచ ధనం చైవ ఫలినీ rhode. me 
తొ॥ సౌఖ్యము కొరకు శివని గ్రంధి తగరముతోను, అభీష్ట NES గరం 
పూలతోను పూజించవలెను. ఆరోగ్య స] ఫలిని గోరింట ప్రసేదిచున 
చెప్పబడినది. | 
#1 శాలః ప్రియకరశ్సైవ కిం శుకాదాయురాప్పుయాత్‌: 
_హస్త్యశ్వ పశుకామాస్తు - కుటటివార్చ యేచ్ళివమ్‌. 105 


ప్రథమ ప్రకాశము 21 


తా॥ మద్దిపూలతో పూజించిన కోరికలు నెరవేరును. మోదుగు బూరుగు పూలతో 
పూజించిన ఆయుష్యమును వృద్ధి చేయును. ఏనుగులను గుజ్జములను కోరువాడు 
శివుని కొడిశ పూలతో పూజించవలెను. 


an కర్పూరం దమకం దద్యాచ్చత్రూ ణాంచ వినాశనే, 
నశ్యంతి శత్రవః శీఘ్రం దేవదేవస్య పూజనాత్‌: 106 
తా॥ గందకచూరములు దమనముతో పూజించిన అతి శీఘ్రముగా శత్రు సంహార 
మగును. 


#u శ్యామాచారోగ్య PASO జపాపుష్పంత ధైవచ, 
కురంట కస్య వశ్యార్డే నిత్యం లింగం ప్రపూజయేత్‌. 107 
తౌ! ఆరోగ్యము పొందుట కొరకు దాసానిపూలు మరియు గరికపూలతో 
పూజించవలెను. వశీకరణము కోరువాడు పచ్చగోరింట పూలతో శివలింగమును 
ప్రతి దినము పూజించవలెను. 
#1 విద్వేషేయూధి కాయోజ్యా GSAS మహేశ్వరే, 
కేతకీ శత్రు నాశాయ, క్రుద్గలింగం HALL GAS. 108 
తా॥ విద్వేషమునకు మహేశ్చరుని అడవి మొల్ల పూలతోను శత్రు వినాశారము 
క్రోధము కలుగుటకు మొగిలిపూలతోను పూజించవలెను. 


Fu సర్వకామ ప్రదాహృద్యా! వ్యాధ్రదేవి Giger 
జ్యోత్స్నా కరీతర్దైవేహ నిత్యమేవతు కామదా. 109 
తా॥ ఓ దేవీ! పాకుడు పూలలో శివుని పూజించిన TAS సమస్తమైన కోరికలు 
నెరవేరునని ప్రసిద్ది అటులీపొట్టపూలతో పూజించిన వాని కోరికలు గూడ నెరవేరును. 


శో వాసకేనార్భయేద్దేవం, బలమాయుశ్చ వర్ధతే, 
యుంటికా సుఖదానిత్యం యధాచాప్సర పంచకం. 110 
తా॥ అడ్డసరము పూలతో పూజించిన బలము అయుష్టము వృద్ధి చెందును. 
తెల్లగోరంట పూలతో పూజించిన నిత్య సుఖము నిచ్చును. ఆ విధముగనే అప్పర 
మరియు స సంపెంగతో గూడ పూజించినను నిత్య సుఖము సిద్ధించును. 


4 డింభకం వ్యాధినాశార్థ మశ్వకర్ణం తదైవచ, .. 
జయంతీ జయ కామాయ స్వేతాచగిరి కర్ణికా. “iil 
iss i in WED ua 


L Spay - ఇతిమాత్యకొను 


22 పుష్ప చింతామణి 


ei వ్యాధి నివారణార్థము డింభకము (లొద్దుగ) దుందిలము మరియు 
అశ్చకర్లము తెల్లమద్ది (మద్ది, పూలతో పూజించవలెను. జయమును కోరువాడు 
జయంతి (పెద్ద దూలగొండి), సోమెంద - తెల్లవావిలి మరియు శ్వేతగిరి కర్ణిక; 
BOOBS - విష్ణుకాంత పూలతో పూజించవలిను. 
£1 విద్వేషోచ్చాటనార్ధాయ, నింజపుప్పేణ చార్చయేత్‌, — | 
భండీచా కర్షణీ యోజ్యా మదంతీచ జయాభవేత్‌. 112 
తా॥ శత్రువు పొగరణచుటకు, ఉచ్చాటనకు వేపపూతతో అర్చించవలెను. 
సమ్మోహనమునకు మంజిష్ట పుష్పము, విజయార్థ ముమ్మెంత పూవులు అర్చనలో 
వినియోగించవలిను. 
శ్లో॥ బుషి పుప్పీరు ద్ర జటీహంతి సర్వానుపద్రవాన్‌, 
శణపుష్పం SALE స్రోక్టం కోకిలాక్షం తదైనచ. 113 
తా॥ బుషి పుష్టి (అగస్త్య అనగా అవిసె); రుద్రజటీ (రుద్రజడ, గగ్గెరపత్తి); 
సర్యోపద్రవముల నశింపజేయును. వృణ పుష్పం (జనుపపూలు); కోకిలాక్షం 
(గొలిమిడి పూల) తో శివుని పూజించినను సర్వోపద్రవములు నశింపబీయును. 
. శీ॥సర్వశుక్ణాతుశాం 88 సర్వపీతంతు FUT, 
కృష్ణ చైవాభి చారేచ, చేవదేవాయ కల్పయేత్‌ 114 
తొ! he విధముల శాంతి కర్మలకు తెల్లని పువ్వలతోను, శారీరక, మానసిక 
తుష్టి పుష్టులు కలుగుట కొరకు పసుపు పచ్చని పుష్పముల తోడను - అభిచార 
కర్మలకు నల్లని పూలతోడను శివుని పూజింపవలెను. 
#u పత్రం పుష్పం ood cho, Seve SSS థామునే, 
ప్రత్యహంశం భవేదద్యాన్నాపొ దుర్గతి మాప్పుయాత్‌: 115 
తా॥ ఓ మునీశ్వరా! ప్రతి దినము శివునకు పత్రముగాని, పుష్పముగాని, 
ఫలమునుగాని చివరకు జలమునుగాని గడ్డిపరకనుగాని భక్తి శ్రద్ధలతో 
సమర్చించినవారు ఎన్ని జన్మ లెత్తినను కష్టముల పాలుగారు. 


అధ నిషిద్దాని శివధర్మే 
(పిమ్మట నిషిద్దములు శివధర్శములో ఈ క్రింది విధముగా తెలుపబడినది) 


. ట్లీ॥ కేతకీ చాతిముక్తంచ, కుందం యతిధీ మదంతికా, 
శిరీష సరబంధూకం కుసుమాని MAS. 116 


Bos ప్రకాశము 23 


తా! మొగిలీ - మాధవి- మల్లి- అడవిమల్లి, Herd, మదంతిక ( ఉమ్మెంత), 
దిరెసిన - సాల - మంకెన = అనువాని పుష్పములను శివార్భనలో MGSO. 


fi వాకుచిపత్రి కుసుమం కరటీంద్ర, సముద్భవమ్‌, 
బైభీతికాని పుష్పాణి - పత్రాణి చ WAS. 117 
. తా! బావంచి అకులు పూలు - కానుగ పూలు - తాండ్ర యొక్క అకులు 
పూలు గూడ శివార్చనలో విసర్జించవలెను. 


కార్తిక మాహాత్మ్యే 
(కార్థికమూహాత్హ్యము నందు) 
శ్లో॥ జపా' కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ తథా, 
శేతకీభవ పుష్పైశ్చ - SPH $2 శంకరస్సదా. 118 
తా॥ దాసాని - మల్లె - దిరిసెన - అడవిమల్లి.- సన్నజాజి - మొగిలి పూలతో 
శంకరుని ఎప్పుడును పూజింపగూడదు. = 
వ॥ సదేతి నిత పూజాయామిత్తర్థః కామ్యేనిపిద్ధ నామాపి విధాన శ్రవణాల్‌ 
- కుందంతు SOME) శివపూజాయాం మాఘమాసి విహితమితి - ఇత్వాచార 
బింతామణీః ~ 
తా॥ నిత్య పూజలో - నిషేధింపబడిన పుష్పములను శివార్చన 
కుపయోగింపకూడదు. కనుక సదా యనగా నిత్యపూజయని యర్థము. కామ్యముతో 
గూడిన పూజలందు నిషేధింపబడిన పుష్పములను శివార్చన కుపయోగించవచ్చు నని 
పెద్దల మాట. కుంద= వసంతకాలపు మల్లె సంవత్సరమున మాఘమాసము 
నందర్హమైనదిగా నుండును అని ఆచార చింతామణిలో చెప్పబడెను. 
లింగపురాణే 
(లింగపురాణమునందు Ty బడిన మయమేమనగా) 
శ్లో! సర్ణబంధూక పుష్పాణి - కేంద్రాయుధి మదంతికా, 
శేశకీజాతి పుష్పంచ - శ్వేతా De పరాజిత, ANY 
తా॥ ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడమమొల్ల, ఉమ్మెంత, మొగిలి మల్లి 
మరియు తెల్లని విష్ణుకాంత. 7 


1. జవా- వతమాథ్సకాన 


'శో॥ ప్రోషితా రక్టక్వేతాచ - తథాభండిక పుస్పుకైః, 
స్వర్ణానుగర్భా చాపకై ర్రైభీతి కుసుమేనచ. 120 
తా॥ పోషితా (గులాబీలు); ఎగ్రనివి - తెల్లనివి, తెల్లదింటెన, మంజిష్ట, దిరిసెన, 
రుద్రాక్ష, తాని అను చెట్టయొక్కపూలు. 
శ్లో పూజయిత్వా తధా పుస్పైరేఖ్య్సైవ నరణుదా, 
అవీచి నరకేపాపం పచేదేవం నసంశయః: 121 
తా॥ పైని చెప్పబడిన పూవులతో శివుని పూజించి అభిషేకించినను అవీచియను 
నరకము పాపము నశించుననుటలో సంశయము లేదు. 
#1 కపిత్సం కేతకీపుష్పం మాందినీకాష్ట పాటలా, 
నింబిపుష్పం కరంజంచ - ధాతకీ పుష్పమేవచ. 122 
తొ॥ వెలగ, మొగిలి, మాందిని, (మాకందీయమను శారము; గంబాయి), 
కొప్పపాటల (తెల్లకలిగొట్టు), వేప, కానుగ, ఆరెపూవులు. 
శో॥ శిరీషగుంజలా పుష్పమతిముక్తంచ SEALS, 122% 
తా!! దిరిసెన, గురివెంద, పూలగురివెంద పూలను విడిచిపెట్టవలెను. 
వ॥ కింతు పరమ భక్తానామిహ విహితా విహిత విచారోనాస్తి తదుక్తం 
పువ్చధ్యాయే- 
Fil అయితే పరమభాగవతులైన వారి విషయమున విహితా విహతములను 
గురించి పుష్పాధ్యాయము నందు విచక్షణ కూడదని చెప్పబడినది. 
fu శుభంవాష్య శుభం వాపి - ఫలపుష్పసమన్వితమ్‌, 
భళ్హ్యానివేదయీత్‌ సర్వం నా శుభం కించి దాప్పుయాత్‌. 123% 
Hl నిషధింపబడినవిగాని, నిషేధింపబడనివిగాని ష పుష్పములతో శివుని 
భ్రోశద్థలతో పూజించినవాడు కష్టములను పొందడు. 


అన్యశ్రాపి - ఇతరగ్రంథములందున 
| శః సై సర్వైః పుష్పైః సదాపూజ్యా విహితా విహితైరపి, స 
కర్తవ్యా సర్వదేవానాం - భ్రక్తియోగో ఒత్రకారణమ్‌. (124% 
తా॥ సర్వదేవతల పూజావిషయమున పుష్పములయొక్క శుభాశుభ 
యోగ్యతలలో ప్రాధాన్యము లేదు. ప్రతి దినము పూజించుటయే కరన్వము ఎందుచేత 
- ననగా నచట భక్తియోగమే ప్రధానము. 


ప్రథమ ప్రకాశము 25: 


జ. 
శ = 


#u యానికంటక bond - యావిచోపహతానిచ 
రాత్రి పర్యుషితానీహ - దూరతః పరినర్షయేత్‌. 125% 
తా॥ ముండ్లతో కూడిన వానిని, రేకులూడిన వానిని, సువాసన పోయిన వానిని 
రాత్రి నుండి తెల్లవారువరకు నిలువ యుంచినవానీని శివార్చనకూపయోగించరాదు. 


SN అధోహతాని గౌతమీయే - 
ఛా॥ పిమ్మట “ ఉపహతాని'' శబ్దార్ధ వివరణమును గురించి కా. 
ఈ క్రింది విధముగా చెప్పబడినది. 


SH ఆసనగత SSMS bode ధౌతముగ గంధంచ - 
Fil ఆసనముల క్రిందపడినవి , నేలరాలినవి, చెమట బిందువులచే తడిసినవి, 
ఘాటైన వాసన గలవి. 


Pi స్నాత్వాయచ్చ SSS మభివాదన కర్మ కర్తృ కరలీనమ్‌, 
సర్వమిదం సర్వేషాం దేవానామ ప్రియం కుసుమమ్‌. 
, తొ స్నానముచేసి నమస్కార భంగిమలో మూయబడిన దోసిలిలో నలిగిన పూలు 
ఏ దేవతలకును ఎట్టి సందర్భములందును పూజల కర్ణములు కావు. 


పుష్పమాలాయామ్‌ - పుష్పమాలయను గ్రంథమునందు 
en అంతర్హల POS మాసనస్థ స్థం, స్వయం విశీర్ణంభువి సంవిలీనమ్‌, 
వీతాని పుష్పాణి సమస్త్రదేవా 4 పూజా విధావాహుర కర్మకాణి. 126% 
తా॥ చెమట బిందువులచే తడిసినవి, ప్రమాదవశమున మర్మస్థానముపై పడినవి, 
తమంతటతాము రెక్కలూడి, నేలపై రాలి ధూళిపాలైనవి యగు పుష్పములు ఏ దేవతా 
పూజయందును వినియోగింపకూడదు. 
హారితః హారీతుడను మహాకవి యభిప్రాయమేమనగా- - 
Fu స్నానం కృత్వాతు dod చిత్సుప్పం చిన్వంతి వైద్విజాః, 
దేవతాస్తన్న గృహ్హంతి gy భవతి కాష్టవత్‌. 127 
Et స్నానము చేసిన వెంటనే నీరుగారుచున్న శరీరముతో ఏ బ్రాహ్మణుడైనను 
Oy. నర్చన కొరకై కోసినచో అట్టి పూలనే దేవతలును స్వీకరించరు. అట్టివారు 
అగ్నీ ర దహింపబడునట్టు పాపముచే దహింపబడుదురు. 
eu ఉగ్ర గంధము గంధంచ క్రయ శ్రీతంచ నిష్పలమ్‌, 
| దేవోపరి ధృతం మానం వార్చయీత్తు కదాచన. 128 


26 పుష్ప చింతామణి 


తా॥ BF మైన వాసనగలవి - వాసన లేనివి వెలయిచ్చి కొన్నవి అర్భనకు 
పనికిరావు. ఒకదేవృనిప్టే నుంచి నట్టిని వాడి పోయినవి, పా; పూజ 
కుపయోగించరాదు. - . 


#1 మలినం భూమి సంస్పృష్టం - కృమికేశాది దూషితమ్‌, 
_ పర్యూషితాని పుష్పాణి వర్ణయేదేవ whe. 129 
' BH మలినమైనవి, నేలపెరాలినవి, పురుగులు వెంట్రుకలు మొదలైనవానిచే 
దూషితమైనవి క్రిందటి దినము కోయబడి వాడిపోయినవి దేవతార్చనకు వాడకూడదు. 


wu ముకులే నార్బయే ద్దేవం - తధాఛిగ్రెస్తు pods, 
స్వయం వికాసితైః పుష్పైః స్వయం చపతి తంభువి. 130 
తా॥ మొగ్గలును అటులే, తునిగినవి, రెక్కలు రంధ్రములు పడినవి యగు పూలను 
పూజకుపయోగింపగూడదు. 


శ వాసోభిః సంవృతైర్నీతైశ్చాంగ Way ధైవచ, 131 
త్రపత్రా న్న్యూ నకుసుమై ర్నార్భయేత్తుక దాచన. 131% 


తా॥ చెట్టునుండి రాల్బబడినవి - వస్త్రములో మూటగట్టి తేబడినవి పాదములు 
మున్నగు అవయవ స్పర్శ తగిలినవి, మూడు రేకులు గూడ లేనటువంటి వగు 
పూవులు శివపూజకెప్పుడును పనికిరావు. 


Sit త్రిపత్రేతి - అనుక్త పుష్పపరమ్‌ - త్రిపత్రేతి - అనగా కనీసము 
మూడురెక్ళలైన గల పూవులని : భావము. స్వయం వికాసి తెరితి కృత్రిమ వికాసితైః - 
స్వయం వికాసిత మనగా మొగ్గలను తాముగా ఎదిగి . వికసింపనీయక కృత్రిమ 
విధానమున వికసింపజెసినవని భావము. అంగస్టృప్పైరితి పాదాది స్పృస్త్రైరిత్యర్ధః- 
అంగ స్పర్భమనగా పాదములు మొదలైనవానికి తగిలినవని యర్థము. 


అధ పుష్ప విశేషాణాం భూగతాది దోషా భావ మాహ గౌతమీయే 
తా॥ పిమ్మట భూమిపైన పడిన వాటిని గురించిన వివరణ గురించి గౌతమీయము 
నందిట్లు బ్రాయబడెను. 


Fi భూగతంవర్తయే త్చుప్పం వేస్టాలీ వకులం వినా, 
కలికాభీ స్తధా త్యాజ్యా వినాచంపకపర్శకై. 132 
తా॥ వావిలి మరియు పొగడపూలు తక్క తకృనవి నేలపై రాలినపుడు విడువ 
వలెను, wind సంపెంగ, తొమర SHS జాతి మొగ్గలను' “కడ విడువ వలెను. 
అనగా నవి మొగలైనను పనికి వచ్చును. కొని ఇతరము పనికిరావనుట. 


ప్రథమ ద్రకాశము 27 


శ్ర॥ బిల్వస్యఖదిరప్యైవ - తథా ధాత్రీ దలస్యచ, 
తమాలస్యచ పత్రస్య ఛిన్న భిన్నం నదుష్యతి. 133 
Si మారేడు, చండ్ర, ఆరె చెట్టయొక్క దళములు, తమాల పత్రములు 
(చీకటిమ్రాను, ఆకుపత్రి) ఇవి రంధ్రములు పడినను పూబక్షర్లములి, 
+) తులస్య గస్త్య బిల్వానాం నాస్తిపర్యుషితాత్మతా- 134 
తా॥ తులసి, అవిసి, మారెడు దళములు ముందు దినమున కోయబడినవైనను 
పూజకుపయోగములీ యగును. 
శో॥ 5830 పర్యుషితం పుష్పం - వర్జ్యం పర్యుషితం wos, 
అవర్ద్యం జాహ్నవీతోయ మవర్త్యం తులసీదళమ్‌. 135 
తా॥ క్రిందటి దినమున కోసిన పూవులుగాని, క్రిందటి దినమున తెచ్చిన నీరు 
గాని పూజకు పనికిరావు. అయితే గంగాజలము తులసీదళములు మాత్రము ముందు 
దినమునాటివైనను వర్షనీయములు కావు 
Hu తులసీ సర్వదాశుద్దా తధాబిల్వ దళానిచ. 135% 
Bil తులసి మరియు బిల్వ దళములు సర్వదా శుద్ధమైనవి. 
వా॥ SEBS పంచదివస SOS Deo 
పంచదినానంతరం పర్యు షిత శ్రవణాత్‌ తథా. | 
Fi సర్వదాయనగా అయిదు రోజులవరకు అని అర్థము. అయిదు దినముల 
పిమ్మట నవి యయోగ్యములగునని పెద్దలు చెప్పగా వింటిమి. 


శ జలజానాంచ పుష్పాణాం బిల్వపత్రస్య చైవహి. 


ఏషాం పర్యుషితాశంకా - కార్యా పంచ దినోర్హతః. 13614 
wil నీటి మడుగున పుట్టిన పుష్పములను, బిల్వపత్రములను, అయిదు దినముల 
తర్వాత అయోగ్యములుగా భావింపవచ్చును. 


Sil బుకుప్టేతు సప్తరాత్రా నంతరం నిర్హాల్సత్వాపత్తిః 
తా॥ పొగడ పూవుల కేడు దినముల తర్వాత నిర్మాల్యత్వము కలుగును. అనగా 


నంతవరకవి పూజకర్ణమగునని చెప్పబడినవి. 


శివధర్మ సంగ్రహ 


శివ ధర్మ సంగ్రహమునందు చెప్పబడిన విషయమేమనగా - 


28 Hy చింతామణి 


fu పప్తరాత్రం విపేద్యస్తు బుకోరుద్రాయ ధీమతా, 
 చినేదినేతు దాతవ్యం శోచయిత్వా పునః పునః 137 
#1 సప్త రాత్రి మతి క్రమ్య నిర్మాల్యత్వం SSS 138 


తౌ॥ బుద్ధిమంతులైనవారు పొగడ పువ్వలను ఏడు దినములవరకు నిలువ 
యుంచుకొని వానిని దిన దినము పరిశీలించుచు పూజించవచ్చును. ఏడు రాత్రు 
అతిక్రమించిన పిమ్మట వానికి నిర్మాల్యత్వము వచ్చును. అనగా ఆ పైన నిలువ 
యుంచినవి పూజక్తర్షములు కావు. 


. హరీతః హరీతుడను మహాముని యభిప్రాయమేమనగా-- 
Hi BAAS Scho శుష్కం పద్మమామల కంతధా 
.దినైకం కరవీరాణి యోగ్యానిచ తపోధనే 139 
Hi ఓ తపోధనురాలా! ఎండిపోయినప్పటికిని తామర మరియు ఉసిరికపూలు 
మూడు దినములవరకు VHS Sind యగును. గన్నేరు పూదండతో ఒక దినము 
మాత్రమే పూజింపవలెను. అనగా నిన్నటి గన్నేరు లీనాటికి పనికిరావు. 
SN పడుపషితే BO మాలాకారగ్టహస్థి తేషు నదోషః ఇతిశివాగమః 
తా॥ ఒకదినము ముందుగా త్రెంచబడినప్టటికిని అవి దండలు కట్టువాని యింటి 
యందున్న ఎడల దోషముగాదు. అవి ఆర్బనకు యోగ్యములి యగును. అనగా నవి 
మాలారూపము ధరించినపుడొక దినము ముందటి వైనను దోషము కాదని యర్థము. 


ఇతి శ్రీ పుష్ప చింతామణే ప్రథమః ప్రకాళః 
ఇది పుష్ట బింతామణి యందు ప్రథమ ప్రకాశము, 


29 


అథ ద్వితీయ ప్రకాశః 
అధవిష్ణోః - నరసింహ పురాణే - ఇపుడిక విష్ణువును గురించి - నరసియా 
పురాణము. 
శ తపళ్ళీల గుణోపేత పా త్రేవేదస్యపారగే 
దత్వాదశ సువర్గాని యతృలం లభతేనరః 
తత్పలం OFS మర్త్య హరేః కుసుమదోనరః. ! 
తా॥ తపస్సు, శీలము, సద్గుణములు గలిగి వేదపారంగతుడైన పాత్రునికి పది 
సువర్ణ ముద్రికలు దానము చేసిన ఎడల ఎంతటి ఫలము గలుగునో భగవంతుడైన 
శ్రీహరికి పుష్పము లర్జించుటవలన మానవులకంతటి ఫలము కలుగును. 


#u మల్లికా Sroderd కేతకీలో ధ్ర Sows: 


* పున్నాగ నాగ SHI: SB) రుత్చల జూతిభిః 2 
fu 2353 5% కుసుమైః ప్రశ్చరచ్యుతం నరః 
అర్బయేద్దశ స్వర్హస్య ప్రత్యేకం ఫలమాప్నుయాత్‌. 3 


తా॥ మల్లె - సన్నబాజి, జాజి, మొగిలి, లొద్దుగ, సంపెంగ, పొన్న, సురపొన్న, 
“నాగకేసర, పొగడ, తామర, కలువలు మొదలైనవి మరియు నింకను ఇతరమైన ప్రశస్త 
పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజించిన ఒక్కొకటి సత్సా త్రునకు పది బంగారు 
నాణెములు దానము చేసిన ఫలము నిచ్చును. 
en ఏకేన కరవీరేణ సితేనాప్యసితేనవా 
హారివాహర మభ్యర్చ్య నపునస్తన యోభవేత్‌. 4 
తా॥ తెల్లని లేదా నల్లని ఒక గన్నేరు పూవుతో విష్ణువునుగాని, శివునిగాని 
Gods వానికి పునర్జన్మ యుండదు. 


విష్ణుపురాణే 


విష్ణుపురాణ మందీవిధముగా చెప్పబడినది. 
Pi మాలతీ మల్లికాచైవ యూధికా చాతి ముక్తకః. 5 


Ph పాటలాకర Mod - జయాపావంతి రేవచ 
కుబ్ల కప్తగర శ్చైవ కర్తికారః కురంటకహః. 6 


30 పుష్ప చింతానుణి 


శ్లో! చంపకోవాతకః Hod బాణోవర్చర మల్లికా 


| అళోక స్తిలకశ్చంపస్త దావైవాట రూషకః. 7 7 
శ్లో! శమీపుష్ప ప్రకారాస్తు శుభాః కేశన పూజనే . 
తాని పుష్పాణి దేయాని విష్ణవే ప్రభవిష్ణవే. 8 


ell తెల్లని సన్నబాజి, మల్లె, అడవిమొల్ల పూలగురివెంద, కలిగొట్లు, గన్నేరు, 
దేవకాంచనము, తులసి, ash (గులాబి), గ్రంధితగరము, రేల, పచ్చగోరంట, 
సంపెంగ, దింటెన, నల్లగోరెంట, గగెర, మల్లె, అశోక, మొగిలి, ఎర్రదేవకొంచనము, 
నాగకేసరము, అడ్డస రము మరియు జమ్మి మున్నగు పుష్పములు 'కేశవార్భనకు 
శుభప్రదమైనవి. కావున అట్టి పుష్పములను సర్వేశ్వరుడగు విష్ణుమూర్తికి సమర్పించ 
దగును. 

అధపుష్ప విశేషాణాం ఫలాని నరసింహ పురాణే 
పిదప నరసింహ పురాణమునందు విశేష పుష్పార్ధనవలన గలుగు ఫల మీ 

విధముగా చెప్పబడినది. 

శ ద్రోణ పుప్పే తథైకస్మిన్‌ మాధవాయ నివేదితే 


దత్వాదశ సువర్గానాం యత్భలం తదవాప్నుయాత్‌. 9 
తా॥ ఒక తుమ్మి పువ్వును మోధవునకు సమర్పించినవాడు పది బంగారు 
నాణెములను దానము చేసిన ఫలము పొందును. 
#1 ఏవం పుష్ప విశేషేణ ఫలం తదధి కంన్భప 
జ్రేయం పుష్పాంత రస్యాపి యధాస్యాత్తన్ని బోధమే. 10 


తా॥ ఓ రాజా! పుష్పములలో గల భేదములను విశేషపప్పములయొక్కఅర్భనము 
వలన కలుగు అధిక ఫలమును తెలిపినట్లుగనే ఇతర పుష్పములను గురించిన 
ఫలితములను గూడ తెలిపెదను, గ్రహించుము. 

#1 ద్రోణ పుష్ప సహస్రీభ్యః ఖదిరంతు విశిష్యతే 


ఖదిపుష్ప సహ స్రీభ్యః శమీపుష్పం విశిష్యతే. 11 
బిల్వపత్ర సహస్రేభ్యో - బక పుష్పం విశిష్యతే. | 12 


శో॥ బకపుస్ప సహస్రాద్ధి- నంద్యావర్తం విశిష్యతే 
-_ శ్యావర్త సహస్రాద్ది - కరవీరం విశిష్యతే, se ce ka 


Hn కరవీర SES - చంఫకంతు విశిష్యతే 
. Sons స్యపుష్పశేతా - దళోశం పుష్పముత్తమమ్‌. 14 
తా! వేయి తుమ్మి పూలకంటె ఒక చండ్ర.పూవు, వేయి చండ్రపూవులకంటే 
ఒక జమ్మిపూవు, వేయి జమ్మిపూలకంటె ఒక మారేడుదళం, వేయి మారెడు దళాలకంటె 
ఒక అమిపూవు, వేయి ప నందివర్ధన పూలకంటే 
ఒక టట వేయి గన్నేరుపూల కంటే ఒక సంపెంగ, నూరు సంపెంగల కంటె 
ఒక అశోక పుష్పము విష్ణువర్చనయందుత్తరోత్తరము శ్రేష్టమైన వగును. 


శో॥ అశోకపుప్ప సహస్రాత్‌- సేవంతీ పుష్ప ముత్తమమ్‌ 


సేవంతీ పుష్ప సహస్రాత్‌ - havo పుష్పముత్తమమ్‌. 15 
శ్లో॥ కుబ్దకస్య సహస్రాద్ధి- మాలతీ పుష్పముత్తమమ్‌ 
మాలతీ పుష్ప సహస్రాత్‌ - త్రిసంధ్యా పుష్పముత్తమమ్‌. 16 
. శో! త్రిసంధ్యా రక్ట సహస్రాత్‌ - త్రిసంధ్యా శ్వేతముత్తమమ్‌ 
BHO, శ్వేత సహస్రాత్‌ - కుందపుష్పం విశిష్యతే. 17 
| #n కుందపుష్పు సహస్రాద్ధి - శతపత్రం విశిష్యతే 
"+ శతపత్ర సహస్రాద్ధి - మల్లికా పుష్పముత్తమమ్‌. 18 


శ్ల॥ మల్లికా పుష్ప సహస్రాత్‌ - జాతీపుష్పం విశిష్యతే , 
సర్వాసాం పుష్ప జాతీనాం - జాతీపుష్పం మహోత్తనుమ్‌. 19 
తా॥ వేయి అశోక పుష్పాలకంటె ఒక తెల్లగులాబి, వేయి తెల్లగులాబీల కంటి 
ఒకపచ్చగోరింట, వేయి పచ్చ గోరింటలకంటె ఒక తెల్లని సన్న బాజీ, వేయి సన్మజాబుల 
కంటె ఒక త్రిసంధ్య (ఒక మందార భీదము) ( బహుశః మూడుదొంతరది కావచ్చును). 
వేయి ఎర్రని త్రిసంధ్యలకంటె ఒక తెల్లని త్రిసంధ్య - వేయి త్రిసంధ్యల కంటె ఒక 
కుందము (వసంతకాలపు మల్లె) వేయి వసంత మల్లిలకంటె ఒక పద్మము - వేయి 
తొమరలకంటె ఒక మల్లెపూవు, వేయి మల్రెలకంటి ఒక జాజిపూవు విశ మైనవి, 
పూలజాతులన్నిటియందును బాజి పువ్వు మిగుల శ్రేష్టమైనది. 


vn జాతిపుష్ప సహ eo యప్పేన్మాలా సుశో భనమ్‌ 
విష్ణవే విధివద్భక్తా్యతేస్య పుణ్యం ఫలం శృణు, 20 
_ తౌ॥ వేయి ard పూలతో అందముగా మాలను రచించి ఆ మాలికను భక్తి 
శ్రద్దలతో విష్ణువు నర్చించువాడు పొందు ఫలమును వినుము. = 


Be 


పుష్ప చింతామణి 


nae 


శ్లో! కల్పకోటి సహస్రాణి కల్చకోటి శకావిచ 
వసీద్విష్ణు పురేధీమాన్‌ విష్ణుతుల్య పరాశ్రమః 21 
తా॥ విష్ణువునకు జాజిమాల నర్చించు బుద్ధిమంతుడు కల్బకో టి సహ ప్రములలో 
కల్ప కోటి శతములవరకు అనగా ననంతకోటి కల్ప ములవరకు విష్ణువునకు సమానమైన 
పరా క్రమము కలవాడై వైకుంఠమునందు వసించును. 
శ నేషాణాం పుష్ప జాతీనాం యత్భలం విధిదేశితమ్‌ 
తత్భలస్యాను సారేణ - విష్ణులోకే మహీయతే. 22 
తా॥ మిగిలిన పుష్ప జాతులతో నర్చించిన కలుగు ఫలమెట్టిదో తెలుపుచున్నాను. 
ఆయా ఫలానుసారముగా వారు విష్ణులోకమును పొందుదురు. 


SN విధివదితి పూర్వోక్త లక్షణ యుక్తా మాలేత్తర్థః 
తా॥ విధివత్‌ అనగా పైన చెప్పబడిన పుష్పమాల యని యర్థము. 
#1 పత్రాణ్యపిచ పుణ్యాని హరి ప్రీతిక రాణిచ 
ప్రవక్ష్యామి నృప శ్రేష్ట శృణుష్య వదతోమమ 23. 
తొ॥ ఓ Taso: శ్రీహరికి ట్రతిపాత్రవైనవియు, వురియు 
పుణ్య ప్రదమైనవియు అగు పత్రములను గురించి నేను చెప్పెదను శ్రద్ధతో వినుము. 


#1 అపామార్గస్య పత్రాద్ధి భృంగరాజం విశిష్యతే 


తస్మాచ్భ ధిరం శ్రేష్టం శమీపత్రం విశిష్యతే, 24 
#i దుర్వాపత్రం తతః శ్రేష్టం తతోఒపి HIS SED 

తస్మాద్దమనకం శ్రేష్టం తతో బిల్వస్య పత్రకమ్‌. 25 
శో బిల్వపత్రాదపి హరేస్తు లసీపత్రముత్తమమ్‌ 

ఏతేషాంతు యధాలబ్లైః పథ్రైశ్చైవార్చయేద్ధరిమ్‌. 26 
శో సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే 26% 


తా॥ ఉత్తరేణి ఆకు పుణ్య ప్రదము. దానికంటె భృంగరాజము (గుంటగలగర) 
దానికంటె ఖదిర (చండ్ర) ఖదిర కంటె జమ్మి - దానికంటె దూర్వా (గరిక) గరిక 
కంటె దర్భ దానికంటె దవనము, దవనము కంటె మారెడు, బిల్వము కంటి శ్రీహరికి 
తులసీ పత్రము ప్రియమైనది. కావున పైన పేర్కొనిన వానిలో లభించినంత వరకు 
తులసీపత్రములతో శ్రీహరిని యీ లోకమున పూజించినవాడు సర్వపాప విముక్తుడై 
వెకుంఠమును పొందును. 


ద్వితీయ ధ్రకాశము 33 


గొతమీయే - గౌతమీయము నందిటుల చెప్పుబడినది. 
#u కమలేకర వీరేద్వే - తులస్యొ జాతికేతకే 


నాగకీసర పావంతీ ~ కల్తారం చంపకోత్పలే 27 
Hu నంద్యావర్తంచ యూధీచ మల్లికానవ మల్లికా 

కుందమందారకే SS సౌంగంధిశ సుకేసరే 28 
#1 కరంజాశోక dard బిల్వంచ మునిపుష్పకమ్‌ 

పత్రమామలకం చైవ కర్ణికారం పలాశకమ్‌. 29 
#1 ఏతాన్యన్యాని పుష్పాణి యధాలాభం MGS 30 


తా॥ రెండురకములైన తామరలు మరియు గన్నిరులు, తులసి, బొడ్డుమల్రి, 
మొగిలి, నాగకేసరము, "పావంతి (బోడతరము), కలువ, సంపెంగ, నల్ల కలువ, 
నంద్యావర్తము, అడవిమల్లె, వసంతమల్లి, తెల్ల CEILS, దాసీని, నీలికలువ, 
కుంకుమపూవు, కానుగ, "అశోక, ఫల బిల్వ, oft, ఉసిరిక, రేల, మోదుగ 
పత్రములు మరియు ఇతరమైన వానిలో లభించిన పుష్పములను విష్ణువునకు 
పూజయందు నివేదింపవచ్చును. 


#u సురభీణిచ సర్వాణి, స్థలజాన్యం బుజానిచ 


ఏతానివర పుష్పాణి - దేయాని ప్రభవిష్టవే 31 
తా॥ మెట్టతామర మరియు నీటి తామర ఇంకను సువాసనగల ఇతర పుష్పములను 
లభించిన వాని యన్నిటితో విష్ణువు నర్చించవచ్చును. ల్‌ 
వామనపురాణో బలింప్రతి ప్రహ్లాద వార్ధమీ--వామన పురాణమునందు 
DOSES నుద్దేశించి ప్రహ్లాదుడు చెప్పిన మాట. 
శో PASS ప్రశస్తాని - కుసుమాని మహాసుర 
తానిస్యుర్వర్హ యుళ్తాని రసగంధ యుతానిచ. 32 
తా॥ ఓ దొనవేంద్రా! ఏయే పూలు రంగు, రూపము, రసము, గంథము గలిగి 
యుండునో అవన్నియు పూజకు ప్రశేస్తములీ యగును. 
vn జాతీశతాద్వాసు మనః కుందం చారు పుటప్తదా, 
బాణంచ చంషతాశో కం - కరవీరం చయూధికా 33 


శో Og So పాటలాచ - వకులంగిరి శాలినీ 
కనకం జంబువనజం - పతకం తగరన్హ్వపి. 34 


34 పుష్ప చింతామణి 


# ఏతానిహి ప్రశస్తాని కపుమాన్యచ్యుతార్చనే. 3414 

తా॥ నూరు జాతి పూలకంటెను చక్చవి రెక్కలుగల ఒక కుందపుప్పము శ్రేష్టమైనది. 
బాణము, (నల్లపూల గోరింట), సంపేంగ, అశోక, గన్నీరు, అడవిమల్లై పారిజాతము, 
సురపొన్న, పొగడ, తెల్ల BOBS, ఉమ్మెంత, తెల్లదాసాని, కుంకుమపూవు, గ్రంధి 
తగరము యొక్కపూవులన్నియు అచ్యుతుని పూబకు శ్రేష్టమైనవి. 

క వైసవా మృతే - 
రుమారస్వామిచే చెప్పబడిన వైప్టవామృత మను గ్రంథమునందలివి-- 
#1 మాలతీ తులసీ పద్మం - కేతకీ ముని పుష్పకమ్‌ 
యోఒర్భయంతి జగన్నాధం - తేగచ్చంతి హరేఃపదమ్‌. 35 

తా॥ తెల్లని సన్నజాజి, తులసి, తామర, మొగిలి, అమి పూలతో జగన్నాథుని 

యెవరర్చింతురో అట్టివారు విష్ణపదమును పొందుదురు. 


శః శ్రిశర్వర్హహహస్రాణి - డ్రింశర్యర శతానిచ 
ట్రీతోభవతి దైత్యారిః కదంబ కుసుమార్చితః 36 
Hi కడిమిపూలతో పూజింపబడిన శ్రీమహావిష్ణువు సంతుష్టుడై అర్చించిన 
భక్తునకు అనేక వేల సంవత్స రములవరకు స్వర్గ సుఖములను ప్రసాదించును. 
Bi యధా పద్మాలయం ప్రాప్య - ప్రీతి భవతి మాధవః 
కదంబ కుసుమం దృష్ట్వా - తధాట్రీణాతి కేశవః. 37 
Hil పద్మమాలలచే నలంకరింపబడిన అలయ మందు శ్రీమహావిష్ణు వెటుల 
సంతోషించునో యటులీ కడిమి పూలతో పూజింపబడినను సంతోషించును. 
శ్లో॥ SHS కదంబ పుప్పేణ హేలయా హరిరర్చితః 
సప్తజన్మాని O56 తస్య లక్ష్మీ నదూరగా 38 
తా॥ ఓ దేవర్తీ! కదంబ పుష్పమును ధరించుటయే కేశవునకు మిక్కిలి 
సంతోషకరము. వినోదముగానైన కడిమి పూలచేత శ్రీమహావిష్ణువును ఒక్క సారైనా 
అలవోకగా పూజించినచో అట్టి భక్తునకు ఏడు జన్మలవరకు సిరిసంపదలంటి పెట్టుకొని 
యుండును. 
Hi కదంబపుష్పు నికరం యః కరోతి శిరోపరి 39 
కేశవస్య మహాప్రాజ్టో గోసహప్రఫలం (టీత్‌ 39% 


ద్వితీయ ప్రకాశము 35 


Sil కడిమిపూలతో BISA శిరస్సుపై రాశిగా అలంకరించిన జ్ఞానికి వేయి 
గోవులను దానము చేసిన ఫలము గలుగును. 
తథా + అట్లీ 
శ్లో॥ మాలతీ మాలయా విష్ణుః పూజితో యేనకార్తికే 
కపిలా శత దానస్య లభతే ఫల ముత్తమమ్‌. 40% 
తా॥ కార్తిక మాసమున సన్నజాజులతో విష్ణువును పూజించినవారికి నూరు కిల 
గోవులను దానముబీసిన యుత్తమ ఫలము లభించును. 
#i మల్లికా కుసుమైరేవం వసంతేగరుడ ధ్వజమ్‌ 
యోఒర్భయేత్సరయా భక్త్యా - దహేత్‌ పాపం త్రిధార్షితమ్‌ 411 
తా॥ వసంతర్తువునందు విష్ణుమూర్తిని మల్లికా కుసుమములతో 88, శ్రద్ధలతో 
నర్చించిన వారికి మనోవాక్కాయ Mod ప్రాప్తించిన పాపము దహించి పోవును. 
#1 దమనేనాపి దేవేశం సంప్రాప్య మధు మాధవమ్‌ 
కపిలా శత దానస్య అర్భన్నా లభతే ఫలమ్‌. 42 
Bil మధుమాసము నందు దమనముతో నైనను మాధవుని పూజించిన నూరు 
కపిల గోవులను దానము చేసిన గలుగు ఫలము లభించును. 
ei శేతకీయేన Seo - పూజితో గరుడ ధ్వజః / 
సమాః సహస్రం సు ప్రీతో వరాన్యచ్భత్యనేకశః 43% 
తా॥ విష్ణుమూర్తిని ఒక మొగిలిరేకుతో పూజించినను అది సహస్ర దానమునకు 
సమానమగు HB యతనికొసగును. 


#n మునిపుష్పకృతాం మాలాం - యీఒర్భయంతి జనార్థనమ్‌ 


దేవేంద్రోపి మునిశ్రేష్ట కరోతికర సంపుటమ్‌. 44% 
తా॥ ఓ దేవేంద్రా! అమి పూలతో హారము గూర్చి జనార్ధనుని అర్చించిన వానికి 
దేవేంద్రుడైనను అంజలి ఘటించి నమస్కరించును. 
#n యః పునః పాటలా పుష్పైర్వ Sod గరుడ ధ్వజమ్‌, 
అర్భ్బయేత్‌ పరయాభళ్త్యా - ముక్తి యోగీ భపేద్దిసః. 45%4 ' 


తా॥ వసంత భుతువునందు సురపాన పూలతో విష్ణువును మరిమరి భో శ్రద్ధలతో 
పూజించినవాడు ముక్తుడగు యోగియగును. 


36 పుష్ట చింతానుణి 


Hi బహులాశోక కుసుమైర్యే ఒర్బయంతి జగత్చతిమ్‌ 
విశోకాస్త్రే భవిష్యంతి - యావచ్చంద్రదివాకరే . 46 
Tb విష్ణువును పుష్కలముగా నశోక పుష్పములతో పూఖించినవాడు సూర్య 
చంద్రులుండు పర్యంతము శోకరితుడుగా నుండును. 
శ యేఒర్భయంతి జలాధ్యక్షం కరవీరైః పితాపితైః 
చతుర్యుగాణీ విప్రేంద్ర ప్రీతో భవతి మాధవః 47 
తా॥ ఓ బ్రాహ్మణ (an! ఎవడు dod మరియు నల్లని గన్నేరు పూలతో 
జలాధ్బక్షుని - వరుణుని అర్చించునో అట్టివాడు చతుర్యుగ పర్యంతము విష్ణువునకు 
ప్రీతుడుగా నుండును. 
శ్లో॥ మంజర్యా సహకారస్య - తేశవోపరి సర్వదా 
యేఒర్భయంతి మహాభాగా - గోకోటి ఫలభాగినః 481% 
తా॥ మామిడి పూతను సర్వదా విష్ణువుయొకృశిరస్సున నుంచుతు పూజించునట్టి 
పుణ్యాత్ములు కోటి గోవులను దానము చేసిన ఫలమును పొందుదుఢు. . 
శ్లో! దూర్వాంకురం హరేర్యస్తు పూజాకాలే ప్రయచ్చతి 
పూజాఫలం శతగుణం - సమ్యగాస్నోతి మానవః. 49 
తా॥ ఎవడు విష్ణుమూర్తి పూజా సమయమున లితగరికను వినియోగించునో 
వానికి నూరు రెట్లు అధికముగా పూజా ఫలము లభించును. 
శో॥ శమీపత్రైస్తు యోదేవం పూజయత్యు సురద్విషమ్‌, 
యమమార్గం మహాఘోరం నిస్తీర్ణం తేన నారద. 50% 
తా॥ ఓ నారదా! జమ్మి పత్రిని సమర్చించి దానవ వైరియగు విష్ణువు నెవడు 
పూజించునో అట్టివాడు మహాఘోరమైన యముని మార్గమును సులభముగా 
దాటగలడు. 
శో॥ SorwbS దేవేశం కుసుమైశ్చం పళోద్భవైః 
యోఒర్చయంతి నతేమర్హ్యాః సంపారేన పునర్భవాః 51% 
wi ee పూజించినట్టి మానవునికి 
పునర్జన్మ యుండదు. 
Zn Hod పుప్పేణ 56 ren జనార్జనమ్‌ 
సువర్ణ ఫలదానస్య లభంతే తత్ళలం మునే | 52% 


4 * 
4 గ 7 
a 


7 ద్వితీయ ప్రకాశము 37 


తా!! & PSM Lod (కాయఫలం) SOP en పుష్పములతో జనార్థనుని నెవరు 
 పూజింతురో వారు సువర్ణ దానము చేసిన ఫలమును పొందుదురు. 


శ్లో! G56 కేతకీ ష పుష్పం - యచ్చంతిచ జనార్థనే 
కోటి జన్మార్టితం పాపం - దహతే గరుడధ్వజ! 53% 
తా! బంగారు రంగుగల మొగిలి పూవులతో BP OLD పూజించిన వాని యొక్క 
కోటి జన్మముల నుండి యార్దించిన పాపమును గరుడధ్వజుడు దహించి వేయును. 


#1 కుంకుమారుణ పద్మాభ్యాం గంధాభ్యాం శతప శ్రికామ్‌ 
యోదదాతి జగన్నాధే - స్వేత GSS సేచ్చిరమ్‌. 54% 
తా॥ కుంకుమ వర్ణ విశిష్టమైన మరియు అరుణవర్ల విశిష్టమైన సుగంధ భరితమైన 
తామరలతో జగన్నాథుని పూజించినచో శ్వేతద్వీపము నందు చిరకాలము నిమొంతురు. 


శో॥ యతృలం సర్వపుప్పేషు - పుష్పప శ్రేషు నారద 
తులసీదళ Soden - ప్రాష్యతేనే శవార్చనాత్‌: 551 
తా॥ నారదా! సమస్తమైన పుష్పములతో dor పుష్ప దళములతో పూజించుటవలన 
ఎట్టిఫలము లభించునో అట్టి ఫలము కేవలము తులసీదళముతో కేశవుని పూజించుట ' 
వలన లభించును. 


శో॥ దృష్టా Mer తధాధ్యాతా కీర్తితాన మితాస్తుతా : 
రోపితా సించితా నిత్యం పూజితా తులసీ శుభా. 56% 
తా॥ నిత్యము తులసిని దర్శించిన, స్పృశించిన, ధ్యానించిన, కీర్తించిన లీదా 
అమితముగా స్తుతించిన - ఇంటిలో మొక్చనాటినా నీరు పోసినా Sor పూజించినా 
అతి శుభములనిచ్చును. 


#u రోపితా తులసీ యావత్‌ - కురితే మూల విస్తరమ్‌ 


తావద్యుగసహ ప్రాణి తనోతి సుక్చతంమునే 57% 
తా॥ ఓ మునివరా! నాటిన తులసిమొక్కవేరు భూమిలో వ్యాపించి యుండు — 
fu Sow తులసీ ‘9008 మసుధా తలే | $8 

hood షాంతు యే జాతా యే భవిష్యంతియే గతాః 


కుల్యాయుత శతం పాగ్రం తేవసంతి హరేర్ణహీ gg. 


38 పుష్ప చింతామణి 


Til ఏ పురుషునివలన తులసి మొక్క భూతలమునందు నాటబడునో వాని 
వంశమునందు పుట్టినవాడును, మరణించిన వాడును హరి మందిర మందనంత 
కాలము నివసింతురు. 

అధనిషిద్దాని గౌతమీయీ 
పిదప నిషిద్ధములను గురించి గోతమీయము కందిటుల చెప్పబడినది. 


శ్లో॥ నరక్త చందనం జాతు గృహ్హీయా ద్రక్త పుష్ప 


బిల్వ SB HH సూనై ర్నార్భయేద్దేవకీ a 60 
తా॥ రక్షచందనము లీదా.దాని పుష్పములతోగౌనీ మారెడు దళములు లేదా 
దాని పుష్పములతో కాని శ్రీ కృష్ణుని అర్బింప గూడదు. 
£1 శుషైస్తువార్చయ ద్విష్ణుం పుప్పైః ప తైః ఫలైరపి 
స్నాత్వానీతైః పర్యుషితై ర్యా OSs కృష్ణ వర్తకెః. 61 


తా॥ వాడిన పూలతోగాని, వాడిన పత్రితోగాని 3 ఎండిన పండ్లతోగాని విష్ణువు 
నర్చించగూడదు. స్నానము చేసి తడినీటితో తీబడినవి, వాడినని, దుర్వాసన గలవి, 
యాచించినట్టివి నల్లని రంగు గలిగినవి యగు పూలు పూజకు పనికిరావు. 

వ OF 3 కైరిత్వనుక్ల OF పుష్ప పరం అన్యధా SI వీర నిషేధా పత్తేః 
బిల్బపత్రై రితి గోపాలమూర్ధి పరమ్‌ దేవకీసుత మితి విశేషేణ శ్రవణాల్‌ 
విష్ణుపూజా యా నరసింహ పురాణే Dex HPD PMG వామన పురాణే 

తా॥ రక్హపష్ప్టము లనగా ఇది వరకు చెప్ప బడనివని చెప్పుకోవలెను. ఎందుకనగా 

ఇంతవరకు పూజక్తర్లమని చెప్ప బడిన ఎర్రగన్నేరులను గూడ నిషేధింపవలసి వచ్చును. 

బిల్వ పత్రముతో దేవకీసుతుడగు కృష్ణుని పూజించగూడదని చెప్ప బడినది. నరసింహ 
on విష్ణుపూజా ప్రకరణము నందు కం. చెప్పబడినది. వామన 
పురాణమునందు-- 


#i సురభీణిత దన్యాని SSoney తుశేతకీమ్‌ 


edits నిషేధాత్‌ నరసింహం విహాయేతి రత్నాశరః. 61% 
BH నరసింహుని సుగంధ పుష్పము లన్నిటితో పూజింపవచ్చును. కాని మొగిలి 
మాత్రము పనికిరాదని రత్నాకరకారుడు చెప్పను. 
విషిద 5 విహిత మిత్యాచార చింతా మణికారః 


ఇది వరకు విహితమైనది నిషద్దమని ఆచార చింతానుణి కారుని 
యభిప్రాయము. వస్తు Sy కేతకీ వధో" నరసింహ. pos - తథాచోక్తం పుప్ప 


ద్వితీయ ప్రకాశము 39 


మాలాయాం. నిజముగా నరసింహునకు మాత్రమే కేతకి నిపిద్ధమని దానియందే 
చెప్పబడినది. 


పుష్పమూలయందు 
vu మందార మర్కదత్తూరం శాల్మలీకాంచనారేజమ్‌ 
నిషిద్ధం విష్ణుపూజాయాం పుష్పంవై భీతకం తధా. 62 
శో నరసింహస్య పూజాయాం నిషిద్ధం శేతకీర్వయం 63 


తా॥ విష్ణపూజయందు నిషధింబడినవి మందారము, జిల్లేడు, ఉమ్మెంత, 
బూరుగ, దేవకాంచనము మరియు తాండ్ర కాని నరసింహుని పూజయందు పైన 
పేర్కొనిన పూలతోపాటు తెల్లని, పచ్చని అను రెండు రంగుల మొగిలిపూలు గూడ 
నిషేధిపబడినవి. | 
కార్తీక మాహాస్మ్యే 
OE చూహాత్యమయందు -- 
wn శిరీషోన్మత్త గిరిజా య. శాల్మలీభవైః 
అర్భటై: క్తిశారైళ్ళ - వస్తుర్నార్భ్యప్రధాళ్ళతైః ౮1 
తా॥ దిరిసెన, ఉమ్మెత్త, కొడిశపాల, బూరుగు జిల్లీడు, కొండగోగు పూవులతో 
మ పూజించగూడదు. 
అథసూర్యస్య - భవిష్యపురాణీ 
పిదప సూర్వారాధనను గురించి భవిష్యపురాణమందు- - 
శ్లో! దశదత్వా సువర్ణానాం నిష్కానాం లభతే ఫలమ్‌ 
శరవీరే నృపైకష్మిన్‌ అర్కాయ వినిపేదితే 65 
లభతే SH OOS - యదాహ భగవాన్‌ రవిః 
తా॥ ఓరాజా! పది బంగారు నాణెములను దానము చేసిన ఎట్టిఫలము కలుగునో 
అట్టి ఫలము ఒక గన్టీరు పూవునకు చెప్పబడినది. కావునది తనకు సమర్చింపదగునని 
స్వయముగా సూర్యుడే చెప్పెను. 
శో Gers పూజయతే యోఒర్భ్కమర్క Bry ప్పమాహితః, 
శేజపాసోఒర్క పంకాశో హ్యర్కేణ సహమోదతే. 66 
Si భ్రకియుక్తముగా అర్బప్రప్పముతో సూర్యుని పూజించునట్టివాడు సూర్యునితో 
సమానమైన కాంతితో వెలుగుచు సూర్యునితోపాటు అతని లోకమున సంతసింపగలడు. 


40 పుష్ప చింతామణి 


#n WP YQ సహ స్రీభ్యః పద్మమేకం విశిష్యతే 67 
వీర పద్మ సహ స్రీభ్యో బుకపుష్పం విశిష్యతే 
బుకపుష్పు సహ స్రీభ్యః కుశపుష్పం విశిష్యతే 68 
కుశుష్పం సహ స్రీభ్యః శమీపుప్పం విశిష్యతే 
_ శమీపుష్ప Wages ప్రశస్తం నీలముత్చలమ్‌. 69 


తా! వేయి దాసాని పూవులకంటి ఒక తామరపూవు - వేయి తామరల కంటె 
ఒకపెద్ద పొగడపూవు, వేయి పొగడలకంటె eS Den పూవు, వేయి రెల్లు పూవులకంటె 
ఒక జమ్మిపూవు, వేయి జమ్మి పూలకంటె ఒక నల్లకలువ విశిష్టమైనవి. - 
Ti నీలోత్సల సహస్రేణ నీలోత్సల 4355 


Ls కరవీరైశ్ళ యస్తు పూజయతే రవిమ్‌. ae 70 
#1 కల్పకోటి సహస్రాణి Bey Bes శతానిచ . 
వనేదర్శపురే శ్రీమా నర్మతుల్య పరాక్రమః 71 


తా॥ FSO సహస్ర సంఖ్యలలో నల్లకలువ చేతను, ఎర్రగన్నేరు పూలచేతను. 
సూర్యునారాధించిన పుణ్యపురుషుడు, శతసహ సహస్ర కల్బములవరకు సూర్యునితో 
సమానమైన ప పరాక్రమము కలిగి సూర్యలో కమున వసించును. 
శ్రో॥ శేశకీటవి పన్నానిత్య BS హతానిచ 
ముకులైర్నార్బయేద్భాను మపక్టం ననివేదయేత్‌. 72 
తా॥ వెంట్రుకలచే కూడినవి, కీటకములచే sh OSD, వాడిపోయి మలినమైనవి, 
వికసించని మొగ్గలు గాని, sora ఫలములుగాని సూర్యభగవానునకు 
నివేదింపగూడదు. 
శ్లో అలాభే పుష్పజాతీనాం పత్రాణ్యవివేదయేత్‌ 
. పత్రాణా మష్యలాభీతు భక్త్యా భవతి పూజితః 8B 
తొ॥ పుష్పములు లభింపని యెడల పత్రములతో పూజింవచ్చును. పత్రములు 
గూడ లభింపని ఎడల భక్తియే పూజద్రవృమగును. అనగా eas పూజించిన చాలునని 
భావము. 
తథా - ఇంకను అటులా- ' 
i Sor మాలతీవైన - కోట ముక్తక 
- పాటలా కరనీరంచ జయా పావర్తి 85S. 7 14 


ద్వితీయ ప్రకాశము al 
శ్లో॥ bw కస్తగరం వైన కర్ణికారః కురంటక। 


. చంపకో బాలకః Hod బాజోవర్వర మల్లికా, 75 
#1 అశోకస్తిలకోలోధ్ర - స్తధా చైనాట రూషకః . 
శతపత్రాణీ చాన్యాని - వకులశ్చ విశేషతః 76 


తా॥ మల్లె, మాలతి, గరిక, అశోక, మాధవి, పాటల గన్నేరు, జయంతి, తులసి 
మున్నగునవి, గులాబి, తగర, కర్ణికార, పచ్చ గోరింట, సంపెంగ, బాలక, కుంద, 
నల్లగోరింట, గిరిమల్రిక అశోక మరువకము, లొద్దుగ అడ్డసరము, తామర మరియు 
యితరమైన పుష్ప జాతులలో పొగడ ముఖ్యముగా చెప్పదగినవి. 


#1 అగస్త్య కింశుకం SHS పూజాయాం భాస్కరస్యచ 


బిల్వపత్రం శమీపత్రం పత్రం భృంగరజస్యచ 77 
శ్లో! తమాలపత్రంచ హరేః సదైవ త పనప్రియః 
— తులసీకాల తులసీ తధారక్తంచ చందనమ్‌. 78 


కేతకీ పత్ర పుష్పంచ - సద్యస్తుతిశరం రపేః. 
తా॥ ఓ తపస్వీ! భాస్మరుని పూజయందు అవిసెపూలు, మోదుగుపూలు, బిల్వ, 
శమీ, బభృంగరాజ, తమాలపత్రములు వినియోగింపదగినవి. విష్ణుతులసి, కృష్ణ తులసి 
వురియు రక్తచందనము అటులే. కేతకీపుష్పము గూడ ero 


eu యేషాంనచ నిషేధో ఒస్తిగంధ వర్గావ్వితానిచ 79 
తాని పుష్పాణి దేయాని భానవే లోక భానవే. 79% 
il ఏ పుష్టములయొక్కవర్హము మరియు గంధము నిషధింపబడలేదో అట్టి 
పుష్టములన్నియు లోకములను వెలిగించు సూర్య భగవానునకు నివేదింపవచ్చును. 
పుష్టమూలాయామ్‌ పుష్టమాలయను గ్రంథమునందు-- 
శో॥ జాతీ, కుంద, శమీ, కుశేశయ, కుశాశోకంబుకం, కిం శుకం 
౯ పున్నాగం కరవీర చంపక జపాశేఫాలికా కుబ్దకమ్‌ 
వాసంతీ శతేప త్రశా విచికిలం మందార మర్మాహ్వయం 
పీతామ్లా తకనాగశీపర వకం పుష్పం రవేః శస్యతే 80% 
Hil బాబి, మొల్ల, బిమ్మి, తామర, రెల్లు, అశోక, పాగడ, మోదుగ, పున్నాగ, 
Ith, సంపెంగ దాసాని, వావిలి, గులాబి, పూల గురివెంద, పద్మము, మదనమస్తు, 


42 Hi చింతామణి 


మందారము, జిల్లీడు, పీతామ్లక, పచ్చ అంబాళము, నాగకేసర, పెద్ద పొగడ అను 
పూలన్నియు సూర్యదేవునకు ప్రశస్తములైనవి. 
fi లోధ్రం BES - ముత్చలంచ - సకలం - సింహాస్యకం పాటలా 
యూదీ కుంకుమ కర్తికార తిలకం బాణం కదంబం జయా! 
కాశం శేసర కేతకీ మరువకం ద్రోణం త్రిసంధ్యాహ్వయం 
పుష్పం శస్తమిదంచ పూజనవిధౌ సర్వం సహస్రార్చిషః. 81% 
తా! లొద్దుగ, BOSS, కలువ, తామర, దేవకాంచనము, పాటల, అడవిమల్తి, 
కుంకుమపూవు, కొండగోగు, బొట్టుగు, నల్లగోరింట, కడిమి, నెల్లి, రెల్లు, పొన్న, 
మొగిలి, మరువకము, తుమ్మి త్రిసంధ్య, ఈ పూవులన్నియు సహస కిరణుడగు 
సూర్యునకు పూజావిధియందు ప్రశస్తములు. 
అధరాల బిళేషః భవిస్యే - విమ్మట సమయ విశేషమును గరించి భనిష 
పురాణము నందు-- 
శ ముకులాని కదంబాని రాత్రాదేయాని భానవే 
దివాశేషాణీ పుష్పాణి - దివారాత్రాచ మల్లికా. Anh, 
తా॥ కడిమి మొగ్గలను రాత్రియందు భానున కీయవలిను. ఇతర పుష్పములను 
పగటియందు, మల్లికా పుష్పమును రేయింబవళ్ళు అనగా ఉభయ సంధ్యలయందు 
ను సమర్చింపనగును. 
అధనిషిద్దానితధైవ - విదస నిషిద్ధములను గురించి - భవిష్యపురాణము 


నందే-- 
శ కృష్ణలో నృత్తకం కాంచీ - తథా నగిరి vou 83 
నకంటకారికా పుష్పం - తధాన్యం గంధవర్షితమ్‌ 
నచామ్ల్హా తజైః Yo రర్బ వీయోదివాశరః 84 


we త్రౌ॥ నల్ల ఉమ్మేంత గురివింద, దింటెన, ఇవి నివేదింపరానివి. ముండ్లు గలవి, 
వాసనటినివి, అవ్షుపూరితమైనట్టివి యగు ఇతర పుష్పములచేత దివాకరుని 
పూజింపరాదు, 


' యామలే- యామేల తంత్రమునందు-- 


*n నాక్షతేరర్భయేద్విష్టుం, నతులస్యా వివాయకమ్‌ 
నదూర్వాయా యజేద్దురాం - బిల్వ: {BOD 5 85 


ద్వితీయ ప్రకాశము కె 


తొ॥ అక్షతలతో విష్ణువును - తులసితో వినాయకుని గరికతో దుర్గను బిల్వముతో 
సూర్యుని ఆరాధింపకూడదు. 
శాతొతేపీయే - శాతాతపియందు- - 
శ శివేవివర్తయే త్కుందం, ఉన్మత్తంచ తధాహరేః 
నదూర్వయా యజేద్దురాం - సూర్యస్య తగరం తధా. 86 
il శివుని మల్లెపూలతోడను, విష్ణువు నుమ్మెంతతో డను, దుర్గాదేవిని గరికతోడను 
సూర్యుని నందివర్గనము (తగరము) తోడను పూజించకూడదు. 


శ తగరనిషేధో వన (నగ) తగరీయ విషయే ఇత్యాచార చింతా 
మణికారః నిషిద్ధ విహిత WSIS - oad విహిత 
విహితం సూర్యే శగరం కంటకారికేతి వచనాక్‌. 
Hi SAS నిషేధము వన (నగ) గ్రంధితగర విషయమని ఆచార చింతామణి 
కొరుడు - కొందరు నిషిద్ధమనిరి. కొందరు విహితమనిరి, సూర్యునకు తగరము, 
కంటకారిక (వాకుడు) నిషిద్ధవిహితమనుమాట కలదు, 


అధగ్రహాణామ్‌ - gah 
విమ్మట నవగ్రహములకు చెప్పు బడిన పువ్వులను గురించి భవిష్ణపురాణము 
నందు / 
శీ॥ హయారి కుసుమైః సూర్యం, కుముదైశ్చంద్ర మర్చయేత్‌ 


షీతి జంతు జపాపుప్పైశ్చంపకేనతు సోమజమ్‌. 87 

శ్లో శతపతైర్లురుః పూజ్యో - జాతి YAN భార్గవః | 
HOw కుసుమైః పంగుః కుందపుప్పైర్వి ధుంతుదః 88 
BSF వివిధైః పుష్పైః శాంతికాలేషు సర్వదా 88% 


తా! సూర్యుని పచ్చగన్నీరులతోను, చంద్రుని కలువతోను, మంగళుని దాసాని 
పూలతోను, బుధుని సంపెంగతోను, గురువును పద్మముతోను, శుక్రుని జొబితోను, 
శనిని మల్లికా పుష్పముతోను, రాహువును మొల్లతోను కేతువును వివిధ పుప్పములతోను 
శాంతికర్యలందు పూజింపనగును. 
అథశ్రాద్ధస్య - విష్ణుపురాణే 
పిమ్మట (శ్రాధ్ధములకు - విష్ణుపురాణమందు- - 


Pu తులసీ IS Gos, భృంగరాజంచ చంపకమ్‌ 


తగరం మారుతం చైనపిత్యాణాంమోక్షదాయశమ్‌. 89% 
తా!! తులసి, తామర, గుంటగలగర, సంపెంగ, గ్రంధితగరము, మారుతము 
యొక్కపూవులు పితృదేవతలకు మోక్షదాయకములు-- 


పుష్టుమాలాయామ్‌ - పుష్పమాలాతంత్రమునందు-- పరాంతిక 
#1 మాధవీ - తగర - కుంద - కుబ్బకం 
యూధికా - జలజ - చంప - కోత్సలమ్‌ 
BSoS శతప త్రికాతధా 
(rd కర్మణి శుభం తులస్యతి 90% 
Bil పూలగురివింద గగ్రంధితగరము, మల్లి, గులాబి, అడవిమొల్ల, తామర, 
సంపెంగ, కలువ, కైరవం (నీలకమలం) శతపత్రికా (తెల్ల్తతామర) వీనిపూలన్నియు 
శ్రాద్ధకర్మలందు తులసివలి శుభప్రదములు. / 
అధనిషిద్దాని - తత్రైవ-- పిదప నిపిద్ధములు - దానియందే- అంద్రవజ 
#u ఉశ్తేతరంలోహిత మ ప్రశస్తం మందారమర్కోద్ధన భాంతిశేచ 
శుశ్రేతరంగంధ విహినముగ్ర గంధంచ పుష్పం నహితం పితృభ్యః 91% 
తా॥ పైన చెప్పుబడినవికాక ఎ(ర్రనివి, అ(ప్రశస్తచములు, వుందారము, 
అర్మప్రప్పములవంటివి, తెలుపు వర్గములేనివి, సువాసన లేనివి, ఘాటైన వాసనగలవి 
పితరులకు ప్రియమైనవిగావు. 


అతి శ్రీఫుప్సు చింతామణొ ద్వొతీయద్రకాళు 
అది శ్రీ పుష్పుబింతొమణీయందు ద్వొతీయ ద్రకాశము సమాప్తము. 


45 


అథ తృతీయ ప్రకాశః 
అథ దుర్గాయాః - దేవీపురాణే- - 
పిదప దురారాధనను గురించి - దేవీపురాణమందు--. 


#1 పుష్పైరరణ్య సంభూతైః పదైర్వాగిరి సంభవైః 
అపర్యుషితనిశ్ళి Ge ప్రోక్షీతైర్ణంతు వర్షితైః 1 
ఆత్మా TATA SOND - భక్త్యా సంపూజయేచ్చివామ్‌ 
తా॥ అడవులందు లీదా కొండలయందు పూచిన పూవులతోగాని, లభించిన 
పత్రితోగాని, అప్పుడే తాజాగా కోయబడినవి, రంధ్రములు IND, జంతువులచే 
నెంగిలి చేయబడనివి, నీటితో చిలుకరించ బడనివి, తమయొక్కఉద్యానములందు 
పూచినవి యగు పూలతో భక్తిశ్రద్ధలతో దేవిని పూజించవలెను. 


శ బుతుకాలోద్భవైః పుప్పైః మల్లికాజాతి కుబ్బకెః 2 
£1 సితకైరవ నీలైళ్ళ - తథాపద్మైళ్ళ పాండురైః 
కీంశుకై స్తగర్రైశ్పైన అకురుంటక Sones. 3 
Pi SHES మందారైః - కుంద్గపుప్పై టిరీట్టై; 
కరవీరార్కపుప్పైళ్ళే. శైశిపైళ్చా పరాజితైః ‘ 
' శ్ల॥ SEB స్తధా పీతైః HAAS చతుర్విదైః 
దత్తూరకాతి D4) బంధూకాగస్త్య సంభవైః 
దమనైస్సింధు వారైశ్చ సురభీమరువ క్రస్తధా. 5 
Pu లతాభిర్పహ్మవృక్షస్య - దూర్వాయా అంకైస్తదా 
_ మంజరీభిః కుశానాంచ - బిల్వపథైః sod భవైః 6 
. ధాన్యానాం సర్వప త్రైశ్ళ - Yass ఛ్రపూజయేత్‌. 7 


తా॥ సంవత్సరములు నందాయా బుతువులలో పూచిన HS, జాజి, Pas, 
తెలుపు, నలుపు, ఎరుపు మరియు పసుపు అను నాలుగు రంగులయొక్పతామరలు, 
మోదుగ- గ్రంధితగరము, పచ్చగోరింట, సంపెంగ, పొగడ, మందారము, కుందము, 
టిరీటకము (లొద్దుగు), గన్నేరు, జిల్లేడు, BH, అపరాజిత (విష్ణుకాంత), తెలుపు 


46 | పుష్ట చింతామణి 


ఎరుపు పసుపు మరియు నలుపులను నాలుగు రంగుల ఉత్తూరములు పూల గురివెంద 
- దాసాని, అవిసి, దవనము, వావిలి, మరువకము, (బ్రహ్మవృక్షముయొక్క తీగలు, 
లీతగరిక, రెల్లు పూలగుత్తులు, దర్భపూలగుత్తులు, మారెడు దళములు అన్ని 
ధాన్యములయొక్కపూలతోను, అకులతోను దేవిని పూజించవచ్చును. 


#1 wer PSS పుష్పాణాం పత్రాణ్యపిని వేదయేత్‌ 


పత్రాణా మహ్య లాభేతు ఫలాన్యపి నిపేదయేత్‌ = 8 
Pi ఫలానానుష్య లాభేతు - తృణ,గుల్మొష ధైరపి 
ఓషధీనామలాభీతు - భక్త్యా భవతి పూజనమ్‌. 9 


తా॥ పుష్పములు లభింపనిచో పైని పేర్కొనిన వృక్రములయొక్క పత్రిని 
సమర్చించవచ్చును. పత్రములు లభింపనిచో ఫలములైనను నివేదింపవచ్చును. 
అవిగూడ లభించనిచో తృణములయొక్క గుల్మములు పొదలయొక్క Tagen 
సస్యములయొక్క HOSS పత్రియైనను నివేదింపవచ్చును. అవిగూడ 
లభింపనిచో SER Sab పూజా ద్రవ్యమగును. 
భవిష్ట్రపురాణే - భవిష్యపురాణమునందు-- 
శ్ఞో॥ సురభీణిచ సర్వాణి స్థలజాన్యంబు జానిచ 
గృహామి శిరసానిత్యం యోమే భక్తా ప్రయచ్చతి 10 
oil నేలపై పుట్టినవిగాని, నీటిలో పుట్టినవిగాని, సుగంధము గలిగినయెడల 
వానిని తలపే ధరించగలను గాని అవిభక్తితో సమర్చించినవై యుండవలెను. 


అధ ey) విశేషాణాం ఫలాని - పిమ్మట విశిష్ట పుష్టములయొకృఫలములను 
గురించి- - | 
#1 మల్లికా ముత్చలం పద్మం శమీ పున్నాగ చంపకమ్‌ 
అశోకం కర్ణికారంచ దగ్రాణపుప్పంవిశేషతః 11 
కరవీరం జపాపుష్పం కుంకుమం నాగకేసరమ్‌ 
యఃప్రయచ్చతి పుణ్యార్థం = పుష్పాణ్యా న్యావిభారత 12 
చండికాయ్డై నరశ్రీష్ట శ్రద్దా భక్తి సమన్వితః - 
సకామానఖిలాన్‌ ప్రాప్య దురాయానుచరో భవేత్‌: 13 
తొ ఓ భారతా! మల్లిక కలువ, తామర, జమ్మి పున్నాగ, సంపెంగ, అశోక, 
రేల, తుమ్మిపూలు దురాపూజకు విశేషమైనవి. గన్నేరు, దాసాని, కుంకుమ పూవు, 


తృతీయ ప్రకాశము 47 


మరాళమొగ్గ ఇంకను ఇతర పుష్పములు ఎవడు పుణ్యమును కోరి శ్రద్ధ మరియు 
భక్తిగలవాడై చండికకు నివేదించునో వాడు సమస్తమైన కోరికలను పొంది దుర్గాదేవి 
యొక్కఅనుచరుడగును. 


తథా - అట్లే 
#1 పున్నాగళ్చంపకః Hod యూధికానవ మల్లికా, 
తగరార్డున HOS బృహతీ శతపత్రికా. 14 
శో॥ SH Hind కల్తార బిల్వపాటల మాలతీ 
జపావిచికిలాశోక CHI త్స లానిచ 15 
#1 SHS మరుపత్రంచ శత పుణ్యవివర్ధయే 151 


తా॥ విరజాజి, సంపంగ, మల్లె, అడవిమల్లి, నవమల్లిక, (గ్రంధి తగరము, 
తెల్లమద్ది, జాజి, ములుక, తామర, రలువ, తెల్ల తామర, మారెడు, కలిగొట్టు, 
మాలతి. దాసాని, విచికిల ఒక జాతిమల్లె అశోక, ఎర్రకలువ, నల్లకలువ, దవనము. 
మరువము ఇవన్నియు పుణ్యమును నూరురెట్లుగా వృద్ధిపరచును. 
తథా - అట్టె. 

శో సుగంధిభిస్సు Ba yoy పూజయే ద్యస్తు చండికామ్‌, 

ముక్తిభిర్మాలయావాపి సో ఒశ్వమేధ ఫలం లభేత్‌. 16% 

తా॥ సుగంధ పుష్పములతో విడిగా గాని మాలలు కట్టిగాని చండికొదేవిని 

పూజించిన ఎడల అశ్చమేధ యాగము చేసిన ఫలము లభించును. 


యాల లక్షణ SPE - మహాకాల సంహితాయామ్‌- మూలా లక్షణము 


- మహాకాల సంహితలో ఇటుల చెప్పు బడినది. 
శో॥ ఏకజాతీయ శైర్చుప్పైర్భిన్న జాతీయకైరపి 
మాలాతీ ధైకవర్లాస్యాత్‌ భిన్న వర్గాపి వాద్రియే 17 
సాపునస్రి విధా Heir పరిణాహవశేనతు 18 


తా॥ ఓ ప్రియురాలా! ఎకబాతికి చెందినవికాని భిన్ష జాతికి చెందినట్టివిగాని లేదా 
ఏకవర్హమునకు లీదా భిన్న వర్గములకు చెందినవిగాని యగు పుష్పములతో కట్టిన 
మాలలు మూడు విధములుగా నుండునని ఎరుగుము. 
శ్లో పతేద్పదయ పర్యంతం యామాలా మోదశాలినీ 
రైక్షికాసా పరిబ్రీయా సర్వావరతయాస్థితా 19 


48 పుష్ప చింతామణి 


శీ అధోవలంబినీ నాభీః కౌను మీయాస్రగుచ్యతే, 
సాధారణీచ సరిజ్టేయా మధ్యమాపూర్వతో౬ధికా 20 
తా॥ హృదయ పర్యంతము పడిన పూలదండ అన్నిటికంటె చిన్నదిగా నుండినను 
ఆనందదాయకమైనది. దానిని రైక్షికమందురు. నాభికన్న క్రిందికి పడినట్టి పూదండకు 
సాధారణియనియు మధ్యమనియు పేరు. అది పైన చెప్పిన దానికంటెను శ్రేష్టమైనది. 
ఈ రైక్షిక విర్థతియే “OM” కావచ్చును. 


eu ఆగుల్భ స్రంసినీయాతు, పాదపద్మో పరిస్థితా 

వనమాలేతి విఖ్యాతా సర్వాభ్య '్రగ్మ్య ఉత్తమా ౨2] 

Kil చీలమండలనుండి పాదప పద్మములపై వ్రేలాడు పూదండను వనమాల 

యందురు. అది అన్ని పూదండలకంటెను ఉత్తమమైనది. వనమాల ఇదివరకే 
చెప్పబడినది. 


ప SEB HL - తనవి వ్యాహరామితే 
తా॥ కొందరు దానికంటెను విశేషమైనది యున్నట్టు చెప్పుదురు. అది కూడ 
చెప్పెదను. 


i కరష్ణోర్షపాపుప్పై ర్వక్లూదమనైరపి 


నీలోత్సలైః సరసిజైః లవంగ్రెర్నాగకేసరైః 22 
#1 జాతీభిర్మాలతీ భిశ్చ మల్లికా చంపకాదిభిః 

రచితాయా భవేయుస్తాః Hass పరమశో భనాః 23 

మాలాభ్యోఒనాభ్య ఏతాస్తు దేవ్యాః ప్రీతి ప్రదాయకాః 24 


త్రా॥ గన్నేరు, దాసాని, పొగడ, దవునం, నల్లకలువ, తామర, లవంగ, 
నాగకేసరము, బాజి, మాలతి, మల్లిక, సంపెంగ, మున్నగు వానిని గూర్చి యల్లిన 
దండలు పరమ శోభాప్రదములు. ఇతరమైన హారములకంటిె రొమ్మువరకు 
వ్రేలాడవేయబడిన యీదండలే దేవికి మిక్కిలి ' ప్రియములు. 
I #1 oP edo ప్రసూనేషు 8453) వరవర్ణిని, 
(Rohs కుసుమైస్తాసాం గ్రధనేయత్న మాచరేత్‌ 25 
తా॥ ఓ పార్వతీ! పై దండలుగాని ఇతరమగు విడిపూలనుగాని సేకరించి దండలు 
కట్టుటకు ప్రయత్నించుము. 
, విశేష వ్యాఖ్య - దండలు కట్టుట అరువది నాలుగు కళలలో ఒకటి. 


తృతీయ ప్రకాశము 49 


అథపుప్పు విశేష మాలా ఫలాని భివిష్టపురాణే- -పిమ్మట పుష్పువిశేషమ్ములైన 
దండల ఫలములు Baby పురాణమున యిటుల చెప్పు బడీనవి- - 
HN వకపుప్ప స్రజోభిస్తు పూజయే ద్యస్తుచండికామ్‌ 


వాజపేయస్య యజ్ఞస్య ఫలంవిందలు మానవః 26 
తా॥ పొగడ పువ్వుల హారముతో చండికాదేవిని పూజించిన నరుడు వాజపీయ 
యాగము నాదరించిన ఫలమును పొందును. 


ద్రోణ పుష్పస్య - తత్రైవ - అదే విధముగా తుమ్మి పూవులను గురించి 
దానియందే 


శో॥ ద్రోణ పుష్ప ప్ర జోభిస్తు పూజయేద్యస్తు చండికామ్‌ 


రాజసూయఫలం ప్రాప్య - శక్రలోకే మహీయతే. 27 
త్రా॥ తుమ్మిపూల దండతో చండికాదేవిని పూజించువాడు రాజసూయ యాగము 
చేసిన ఫలము గలిగి ఇంద్రలోకమును పొందును. 


శమీపుప్పస్య - జమ్మి పూవయొక్కఫలము-- 
#1 శమీపుప్ప ప్ర జోభిస్తు ఆర్యాంసంపూజ్య శ్రద్ధయా, 
గోసహస్ర ఫలం ప్రాప్య - విష్ణుల శే మహీయతే. 28 
il జమ్మిపూలదండతో ఆర్యాదేవిని పూజించినవాడు సహస్ర గోదాన ఫలము 
లభించి విష్ణులో కమును పొందును. / 
కుళపుష్పుస్తు - రెల్లు పూవుయొక్క ఫలము-- 
#u పూజయిత్వాతు రాజేంద్ర - శ్రర్ధయావిధివన్నృష! 
కుశపుష్ప ప్ర జోభిస్తు - పితృలోకే మహీయతే 29 
తా॥ రాబేంద్రా! రెల్లుపూల దండతో దుర్గాదేవిని పూజించినవాడు పితృలోకమును 
పొందును. 
బిల్వపత్ర మాలాద్దయస్య - రెండు మారెడు దండలయొక్స ఫలము. 
శ మాలాద్వయేన సంపూజ్య దురాదేవీం నరాధిప 
బిల్వ వృక్షస్య పత్రాణాం రాజసూయ ఏ ఫలం లఖీత్‌. 30 
ait రాజీంద్రా! మారేడు దళములతో అల్లబడిన రెండు దండలతో దేవిని 
పూజించిన యెడల రాజసూయ యాగము చేసిన ఫలము లభించును. 
తథా - మరియు | 


50 Yd) చింతామణి 


శ్లో॥ నీలోత్పల ప్రజోభిస్తు పూజయేద్యస్తు చండికామ్‌ 

వాజపేయ ఫలం ప్రాస్య - రుద్రలోశే మహీయతే. 31 
తా॥ నల కలువ దండతో చండికాదేవిని పూజించిన వానికి వాజపేయ యాగము 
చేసిన ఫలము లభించి యతడు రుద్రలోకమునుపొందును. = 


తథా - మరియు 
eu నీలోత్స సహస్రేణ యోమాలాం సంప్రయచ్చతి 
చండికాయై నరగ్రేష్ట తస్య పుణ్య ఫలం శృణం. 32 
తా॥ ఓ రాజా! వేయి నల్హకలువలతో దండను గూర్చి దురాదేవి పూజించినచో 
గలుగు పుణ్యఫలమును వినుము. 


#1 వర్తకోటి సహస్రాణి వరకోటి శతానిచ 
. దుర్తాయానుచరోభూత్వా రుద్రలోకే సమోదతే. 33 
తా॥ అతడు లక్షల కోట్ల సంవత్సరములవరకు దురాదేవి యనుచరుడై 
రుద్రలోకమున సుఖించును. 


POS పురాణో - యింకను TOS పురాణము నందిటుల చెప్పు బడినది. 
శ బిల్వపత్రై రఖం Hoe సకృద్దేవీం ప్రపూజయేత్‌ 
సగోలక్ష ఫలం ప్రాష్య-- దురాయాను SO SSE. 34 
తా॥ Sahoo చేయబడని మారేడు దళములతో భక్తి కొలది దేవిని పూజించిన 
వానికి లక్ష గోవులను దానము చేసిన ఫలము లభించి chore) యనుచరుడగును. 


అన్య త్రాపి - మరియు ఇతరములందు-- 
శ సర్వతో బిల్వపత్రంతు దేవ్యాః ప్రీతికరం పరమ్‌ 34% 
తా॥ అన్నిటికంటెను దేవికి బిల్వపత్రములపైననే ప్రీతియెక్కువ. 
అథ (పతిమాస పుష్పార్చన విధానమ్‌ - దేవీపురాణే - ఇక ప్రతి 
_ మాసమునందు చేయవలసిన పుష్పార్భనా విధానము దేవీ పురాణము నుండి-- 
శో॥ వైశాఖి మాసి కర్తవ్యా - పూజాపాటలయా పద్రా 
సర్వాన్‌ కామాన PHS a పద్మార్భనైః సదా. 35 
తా॥ వైశాఖ మాసమున నెల్లపుడు పాటల (కలిగొట్టు) పూవులతో దేవిని పూజించ 
'వలెను. జ్యేష్టమున నెల్లపుడు తామరలతో పూజించిన వానికి సమస్తమైన కోరికలు 
సిదించును. 


తృతీయ ప్రకాశము 51. 


fu ఆషాఢే బిల్వ EY: విహితం లభతే ఫలమ్‌ 36 
Hil ఆషాడ మాసమున మారెడు దళములతో కలువలతో దేవిని అర్భించవలిను. 


శ వనమాలికయా పూజాన భోమాపి మహాఫలా, 
కదంటైశ్చంపకై రేవం Sete సర్వళామదా. 37 
తా॥ శ్రావణ మాసమున వనమాలతో పూజించిన మహాఫలము గలుగును. భాద్ర 
పదమున కడిమి మరియు సంపెంగలతోను పూజించిన ఎడల ఇన్ని కోరికలు తీరును. 


శో పూజా పంకజ మాలల్యౌ ఈషేఒభ్యుదయ దాయినీ 
శతప త్రక యాపూజా కార్తికే సర్వశామిశే. 38 
తొ॥ అశ్చయుబమున తామర దండలతో పూజించిన ఎడల అభ్యుదయమును 
ప్రసాదించును. కార్తీకమున కమలములచే పూజించిన అన్ని కోరికలు తీరును. 


శో మార్లే నీలోత్సలెః Poros పొష్టేతు bods 
.మాఘేతు కుందకుసుమై, ర్మరువ కేనతు Ford, 39 
తా॥ మార్గశిరమున నల్లకలువల చేతను - - పుష్యమాసమున గొబ్దంగులచేతను, 
మాఘ మాసమున మొల్లపూలచేతను, 'పాల్గుణమున మరువకము' (పెద్ద పొగడ) 
చేతను దేవిని పూజించవలెను. 


శ శతప త్రెస్తదా చైశ్రేయః కుర్యాత్‌ సురసత్తమ, 
లభతే సర్వ విజ్ఞానం సర్వదాన ఫలం లభీత్‌, / 40 
తా॥ ఓ ఇంద్రా! చైత్రమాసమున నెల్లపుడు తామరలతో పూజించినవానికి సమస్త 
మైన విజ్ఞానము మరియు సర్వదానముల ఫలము లభించును. 
అధకాలః - భవిష్యపురాణో-- పిమ్మట పూజించవలసిన సమయమును 
గురించి భవిష్యపురాణమున-- 
శ్లో॥ కదంటైరర్చయే ద్రాత్రౌ మల్లికా ముభయోస్తదా, 
దివాశేషాణీ పుష్పాణి యధాలాభం ప్రపూజయీత్‌ 41 
తా॥ రాత్రివేళ కడిమి పూలచేతను - ఉభయ సంధ్యలందు మల్లికల చేతను 
మిగిలిన వానితో పగటికాలమందును పూజించవలెను. 
అధనిషిద్దాని - మత్స soy పిమ్మట నిషిద్దములిన వానిని గురించి మత్స్య 
సూక్రమునందు- - 
en మహాలక్ష్మా్యాస్తు తులసీ యుంటికా కాంచనం తధా 
నదూర్వయాయ జేద్దురాం కమలైః శమలాం నహి. 42 


y 52 పుష్ప చింతామణి 


తా॥ మహాలక్ష్మిని తులసి, గోరింట, దేవకాంచనము మరియు గరికతోను 
BPE - శతాతపీయమునందు- - 
Hu శివేవివర్ణయే త్కుంద మున్మత్తంచ తధాహరేః | 
దేవీనాం EY, Sod సూర్యస్య తగరం తధా. . 43 
తా॥ శివుని మల్లెపూలతోడను - విష్ణువును దత్తూరముతోడను, దేవిని adeo 
మరియు మందారముతోడను, సూర్యుని గ్రంధి తగరముతోడను పూజింపరాదు. 
1 మందారారౌ ఇతి నిషీధో దుర్గే తరదేవీ పరమిత్యాచార బింతామణా. 
I ar అత్ర దుర్గేతర దేవః సతీసావిత్రాదయః వకుల్లశ్లైన మందారైరితి 
వక్షోమాణా సితాపూబిన ప్రకరణే౭వి, 
తా॥ మందారము, జిల్లేడు దురాదేవికి తప్ప ఇతర దేవతల పూజయందు 
నిషిద్ధములని ఆచార చింతామణి చెప్పుచున్నది. 


ఇచట దుర్గేతర దేవతలనగా సతీసావిత్రి మున్నగువారు. పొగడ మందార పుష్పములు 
కాలికాదేవీ ప పూజా ప్రకరణము నందును చెప్పబడియున్నది. 


01 చందనం చార్భ కుసుమం Says er పరాజతొ ఇతి నీలతంత్రీ 
వా/ చందనము జిల్తేడు పూలు మరియు తెల్రదింటొన న సమర్ది ౦చవలెనని 
నీలతంత్రమున చెప్ప బడీనది. 
V నక్షత విద్వాయా DOYS దర్భనాజ్దుబ్దు 
నక్షత్ర విద్దాయందు అర్జనము కనిపించుచున్ల ది, 
V వకుల్తౌ)న ముందాధైరితి మహాకాల సంహితాయామ్‌ 
వొగడ మరియు మందారమును గురించి మహాకాల సంహితయందు- - 
IV అసితా పూజాయాం దర్భనాబ్ధ-- 
అసితా పూజయందును MID HHS. 
దేవీ పురాణే -- దేవీ పురాణమునందు- - 
#1 ముకులైర్నార్భయేద్దేవీ మపక్వం ననివేదయేత్‌ 
ఫలంచ కృమివిద్ధరిచ - కాలాపక్వ HESS. 44 
తా॥ దేవిని మొగ్గలతో పూజించరాదు. పక్సముగాని ఫలములు, పురుగులచే 
కొరుకబడినవి మరియు అకాలమున పక్షమైనవి అనగా ఎండదెల్సుకు 'మొదలైన 
వాని కనుట. అటువంటివి నివేదించరాదు. 


తృతీయ ప్రకాశము 53 


శో ఫలం క్వధితం విద్ధంచ, యత్నాత్‌ Sh SH BS 
కీటకేశాది dora, "Rtg షితానిచ. 45 

తా॥ ముక్సినవిగాని ‘pate పూర్వకముగా అనగా ఊదర మొదలైన వానిచే 
మాగబెట్టినవిగాని నివేదించరాదు. మరియు పురుగులచే వెంట్రుకలే కొరుకబడినవి. 
వడలిపోయినవి, పొచినవి-- 

Pit కాలపర్దం - భిన్స కాలపక్షుం - అకాల బాత ఫలమిత్యరః 

తా॥ అకాల పక్టమనగా వయసుగాని కాలమున పండినవి. భిన్న కాయక్షమనగా 
బుతువుకాని బుతువున పండినవి అని తాత్సర్యము. 


పుష్పాధ్వాయే - పుష్పాధ్వాయమునందు-- 
vu సర్వైః పుష్పైః సదా పూజ్యా విహితా విహితైరపి 
కర్తవ్యా సర్వదేవానాం భక్తియోగో ఒత్రకారణమ్‌. 46" 
తా॥ అన్నికొాలములందును అన్ని పూవులచేతను అందరు దేవతలను 
పూజించవచ్చును. పూజకు భక్తియొక్కటే shoe కారణము. 
కించ - మరేమగనా- 
శో దేవీపూజా సదాకార్యా sow: స్థల BS 
| BBO హితైర్వాపి భక్రియోగో౬త్ర కారణమ్‌. 47% 
ఇతి రాఘవ భట్టః 
Si నీటియందు పుట్టిన పూలుగాని నేలయందు పుట్టిన పూలుగాని 
విహితములైనవిగాని నిషిద్దములైనవిగాని వానితో నిర్విమర్శనముగా దేవిని ఎల్లప్పుడు 
పూజింపవచ్చును. భక్తియొకృటియే పూజకు ముఖ్యమని రాఘవభట్టు మతము. 


ఇతి శ్రీ How HT తృతీయ Sorts 
ఇట్లు శ్రీ Diy చింతామణి యందు తృతీయ ప్రకాశము సమాప్తము. 


అథ చతుర్ధ ప్రకాశః 
అథ భగపత్యాః సింహాసన విద్మాయాః SSS ఫుషు విధానం Oard. 
TH తరువాత పూజ్యారాలైన సింహాసన విద్యాదేవి తంత్రములో తల 
పుష్ట విధానము వ్రాయబడుచున్నది 
SOT పశ్చిమామ్నాయే - తథా ITED - 
అందు మొదట పశ్చిమామ్నయమున ఇట్లు చెప్పబడినది. 
మంథాన BSS - మేదినీ కూర్మ ప్రస్తారే -- 
HOPS భైరవమున మేదినీ కూర్మ ప్రస్తారమునందు- 
శ్రీ భైరవ ఉవాచ - బైరవృడిట్లు చెప్పెను. 
#1 అధాత। సం ప్రవక్ష్యామి ద్రవ్యాణాం నిరయంస్ఫుటమ్‌ = 
| పుష్పాణాంచసురేశాని- క్రమసంభారలక్షణమ్‌ | 
తొ॥ ఇక నిపుడు దేవిని పూజించవలసిన క్రమము మరియు అవసరమైన 
పుష్పములను, ద్రవ్యములను స్పష్టముగా చెప్పుచున్నాను. 
Fi జాతీచ పాటలీయూధీ చంహ్రైః శ్వేత ఉత్పలైః 


శేతకీ హేమజాతీచ - ముద్గైః శతప శ్రకై। 2 
én నీలోత్సలైః తధా బాణీ Ss Kons: 

బంధూక పద్మకుందా Hh: శాలి పుప్పైశ్చ పాటలైః 3 
wi కుసుంటైః కింశుకైః పుష్పైః పున్నాగెర్నా గకేసరైః 

వకులై స్తగరైశ్ళా న్యైర్వ చకుందాఖ్య సంభైః ‘ 
శో కాశేసర్లో దృవైర్లీవి త్రిసంధ్యైః - కర్థికార్థకైః 

రక్తోత్స లైర్మ SOR) ప్రధా వ్యైశ్చారుగంధిభి! 5 


wi ఓ దేవీ! మల్లె, కలిగొట్లు, అడవిమల్లె, సంపెంగ, తెల్లతామర, మొగిలి, 
బంగారు మల్లి, ముద్గరము (గడ్డిపూలు), పద్మము, నల్లకలువ, నలగోరింట, గష్టేరు, 
కదంబము, Od, తామర పెద్దమల్లె, శాలి, వినెను, కలిగొట్లు కుసుమ, 
మోదుగు, పున్నాగ, నాగకిసర, పొగడ, గ్రంధితగరము, వచ, వస, కుందము, రెల్లు, 


చతుర్ధ ప్రకాశము $5 


దేవదారు, మధ్యాహ్నపు మల్లె, రేల, ఎర్రతొామర, మహాపుప్పము మొదలైన పరిమళము 
గలవి పూజకు తగినవి. 
Hu భుక్తి ముక్తి ప్రదాజాతీ SOB స్తంభనే.హితమ్‌ 
ఉచ్చాటి కేతకీ యూధీ స్వేత ముత్చల మాయుధమ్‌. 6 
తా॥ ఓదేవీ! జాజిపూవు భుక్తి ముక్తినిచ్చును. చంపకము స్తంభనమునకు, 
మొగిలి, మొల్ల, తెల్లకలువ ఉచ్చాటనకు ఆయుధముగా పనికి వచ్చును. 


#1 ows హేమజాతీచ - బాణీచ nosey 
ఫ్వేతపోటలి కాదేవి - దదాతి చమహద్యశః 7 
తా॥ బంగారుమల్లె లాభము, నల్లగోరింట బలవర్థనము నిచ్చును. తెల్ల కలిగొట్టు 
గొప్పదైన కీర్తిని ఇచ్చును. 


శో॥ శాంతి పుష్టి కరంపద్మం - శతపత్రం సుపుత్రదమ్‌ 
బంధూకం వశ్యదం Cfo - తధాకర రళ్తాశ్వ మారశమ్‌. 8 
| BI పద్మము శాంతిని పుష్టిని, కమలము సుపుత్రులను, THI మరియు 
రక్తగన్నేరు వశీకరణ మిచ్చునని చెప్పబడినవి. . 
vi సౌభాగ్యం శాలి ways - ముద్గరం సుఖదాయకమ్‌. 
కదంబం వకులం కుందం వచకుందో౬ ఘనాశనః 9 
తా॥ శాలి (వరివెన్ను) సొభాగ్యమును, ముద్గరము సుఖమును, కడిమి, పొగడ 
మొల్ల, వస, కుందము అను పూవులు పాపనాశము జేయును. _ 


wu కుసుంభకీం శుకే దేవి Sher కృష్ట కారకీ 


మహాలక్ష్మీ ప్రదే పుప్పే - పున్నాగం నాగకేసరమ్‌. 10 
తా॥ ఓ దేవీ! కుసుమ. వశీకరణము, మోదుగ ఆకర్షణము నిచ్చును. పొన్న, 
నాగకేసరములు మహాలక్ష్మీ ప్రదములు. 


Pi రక్తముత్చలకం S% - నీల కృష్ణంచ మారణే, 
శ్రిపంధ్యా పంభవైః పుష్పైః శత్రూణాం చ భయావహమ్‌. 11 
తా॥ ఓ దేవీ! ఎర్రకలువ ఛశీకరణమునందు, నీలమైన, నల్లనైన కలువలు 
చూరణవముందు, త్రిసంధ్యా (మందార) wae శ క త్రువున్‌కు భయము 
_ కలిగించుటందుపయోగింపనగును. 
శో దమనం తులసీభద్రీ సర్వపాప క్షయంకరమ్‌ 
పింధూరీ వశ్య కృత్‌ ప్రోక్తా సదా కరణ మారకా. 12 


56 పుష్ప చింతామణి 


Bil ఓ భద్రా! దమనము తులసి సమస్తమైన పాపములను నశింప బీయును.. 
స్మ ( ఆరెపూవు) వశ్యము, ఆకర్షణము మరియు మారణముల కెల్లప్పు 
డుపయోగించవచ్చును. / 

#n త్రిసంధ్యా సంభవైః పుష్పైః న 
తస్య Thy నజాయేత పత్యమే తన్న పశయః 13 
తా॥ త్రిసంధ్యా పుష్పములతో ఎవడు క్రమపద్ధతితో నెల్లపుడు పూజించునో 
అట్టివానికి విఘ్నములు కలుగవు. ఇది సత్యము. ఇందుకు సంశయము లేదు. 
అధనిషిద్దాని - తథా ~ ఇక నిషిద్ధములను గురించి = మరియు 

శ్లో॥ బిల్వ పతైర్మ హాహానిః పు త్రశోక కులక్షయమ్‌ 

మారుతం మృత్యుదం భద్రే శోక సంతాపకారకమ్‌ 14 

తా॥ ఓ దేవీ! బిల్వపత్రముతో పూజించిన మహా హాని, పుత్రనాశము మరియు 
కుల క్షయము కలుగును. మారుత పుష్పము మృత్యువును మరియు శోక సంతాఫముల 
నిచ్చునదిగా నున్నది. లు 

#1 ఉన్మత్తేన కులోత్సాదం SHES శ్రియో౬ పహా 
.. . మలినందుఃఖదం స్రోక్టం కృమియుక్తం మహ యం 15 

Fil ఉమ్మెత్తతో పూజించిన కులక్షయము, పసుపు పువ్వ లక్ష్మిని హరించును. 
మలిన పుష్పములతో పూజించిన దుఃఖమునిచ్చును. పురుగులతో కూడని గొప్ప 
భయమును కలిగించును. 

శ్లో॥ శంకితాకేశ సంయుక్తం = బంధు హానిం కరోతి తత్‌ 

BABI ప్రయత్నేన - HB: పుష్పైః ప్రపూజయేత్‌ 16 
తా॥ కేశములతో కూడినవి, సంశయము కలిగి నపుడట్టి వానితో పూజించిన 
బంధుహాని కలుగును. కావున ఓ దేవీ! a ' శ్రేష్టమైనపూవులతోనే 
పూజించవలెను. 
అధోత్తరామ్హాయస్థు మహాకాల సంహితాయామ్‌ - 
తదుపరి ఉత్తరామ్నాయము యొక్కమహాకాల సంహితయందు-- 
శ్లో! శిరీషైః కర్తికారైశ్ళ చంపైః కోవిదారకైః 
SHB శ్చైవ మందారైః కుందపుప్పైః కురంటకైః 17 
FU లతాభిర్పహ్మవృక్షస్య మృదు దూర్వాంకురైరపి 
(ose BOTY - పున్నాగై కేతకీ దలైః 


| చతుర్ధ ప్రకాశము $7 
శో నేషాలికాభి ర్యూధీభిరాతీ S538 


శతప తైర్మల్లి WOES? నైర్బంధు జీవైః 19 
Hu యింటీ HF జపాపుస్పైః - కరవీరైశ కిం 433s 

పారిజాతైః పాటవైళ్చ పద్మర్నీ లోత్చలైరపి 20 
శ్రో॥ మాధవీ భిర్మరు వకైర పరాజిత యా అపి 

అశనైశ్చ కదంబైశ్చ ద్రోణ Ya): సకేసరైః 21 


శో HOLS కుసుమై 83620 సాధక సత్తమః 

Bll సాధకశ్రేష్ణులు దేవిని దిరిసెన - కొండగోగు - సంపెంగ - కాంచన - 
పొగడ - మందారము - మొల్ల - గోరంట - బ్రహ్మవృక్షపు తీగలు - లేతగరిక - 
దేవకాంచనము - అశోకము - పొన్నలు మొగలి రేకులు- వావిలి- అడవి 
మొల్ల-మల్లె-దవనము-తొచుర -గోరంట, దాసాని, గన్నేరు, మోదుగు, 
పారిజాతము, పాటల, తామర, నల్లకలువ, పూలగురివెంద, మరువకము- 
అపరాజిత- అశనము- పచ్చనిమద్ది- కడిమి, తుమ్మి అను ఈ కేసరములతో కూడిన 
ఈ పుష్పములతో పూజించవలెను. 


“తధా - మరియు wend - 
Hl బిల్వపత్రం యథా OS కరం దేవ్యా వరాననే 2 
నతథాన్యత్‌ కించిదస్తి పుష్పేషు HBTS  , 
శ్లో॥ అ తోయత్నేన దాతవ్యం బిల్వపత్రం త్రిపత్రయుక్‌ 23 


తా॥ ఓ వరాననా! దేవికి మారేడు దళమెంత ట్రీతికరమైనదో అంతటిది పుష్పము 
లందేదియును లేదు. అంగువలన ప్రయత్నించి మూడు ఆకులుగల బిల్వదళములను 
దేవికి సమర్పించవలెను. 
అధైమిత్తికే తథా - wi మిత్తిక కర్భలందు - 
నైమిత్తిక మనగా కాలవిశేషము మరియు కామ్య విశేషముతో చేయబడునవని 
భావము - ఇంతవరకు పైన చెప్పినవన్ని నిత్య కర్మలు - అనగా విధిగా చేయవలసినవి. 
#u ప్రాచుర్యం వకులా నాంహి - వైశాఖీ మాసికారయేత్‌, 
నాగకీసర పుష్పాణాం బ్యేష అధిక్యమాచరేత్‌ 24 
HH అషాధేతు ప్రకర్తవ్యః కరవీరస్య సంచయః 
|... చంపళోత్సల పద్మానాం భూ యస్త్యం నభిపేష్యతే స 


58 పుష్ప చింతామణి 


wi బాహుల్యం లో ధ్ర పుష్పస్య మాసి భాద్ర పదే చరేత్‌ 


భూయిష్ష ధావిధా Say బంధూ Hy శ్వినే తధా 26 
శ్లో అగస్త్య కుసుమా వాంహి భూరితా కార్తికే చరేత్‌ 

ఆధిక్యం బిల్వపత్రాణాం మార్గ $8 సమాచరేత్‌ rs 27 
శ్లీ॥ Ody దూర్వాం కురాణాంహి - సందోహోఒతిఫలప్రదః 

కుందస్తోమో మాఘ మాసి- పర్వ కల్యాణ కారకః 28 
#1 ఫాల్లునే మాధవీ పుష్పం పర్వసిద్ధి విధాయకమ్‌ ' 

Sided ti కలికా కలిదోష విసాశినీ 29 


తా॥ వైశాఖమున పొగడ ప్రాచుర్యముగా నుండును. కావున వానితో పూజించ 
వలెను. బ్యేష్టమున నాగకేసర, పుష్పములధికము ఆషాడమున గన్నేరు పూలను 
సంగ్రహించవలిను. శ్రావణమున పద్మములకంటి సంపెంగలకు ప్రాముఖ్యము. 
భా ద్రపదమున లొద్దుగ నెక్కువగా వినియోగించ వలెను. ఆశ్చయుజమున దాసాని 
పుష్పములు మిక్కిలి ముఖ్యమైనవి. కార్తీకము నందు అగిసె యితర పుష్పములకంటె 
నధికముగా లభించును. కాన వానితో పూజించవలెను. మార్గశిరమున 
బిల్వములధికముగా లభించును. కాన వానిని నియోగించవలెను. పుష్యమాసము 
నందు గరిక పొదలు అధికముగా లభించును. వానితో పూజించుట మిక్కిలి 
ఫలదాయకము మాఘమాసికములందు కుందపుప్పములు ఎక్కువగా లభించును. 
కావున వానితో పూజించుట కల్యాణ ప్రదము. పాల్గుణమున పూలగురివెందతో 
పూజించుట సర్వ సిద్దిప్రదాయకము. వైత్రమాసమున అశోకపు మొగ్గల పూజ 
పాపమును నశింప జేయును, 


శ్లో॥ మాలతీ యూధికావైన దమనం కర్తికారకమ్‌, 


కురంటకం కురువక ముమ్హూనం పాటలా తధా 30 
Hi వన మాలికార్కపుష్పంచ, తధాచైవాతి ముక్తకః 

' ' ఏకాదై తాని సదాకుసుమాని దరాననే 31 

1 దే యాని జగదంబాయై SQ Dawgs 31% 


తా! ఓ సుందరవదనా! తెల్లని సన్నజాజి యూధికా (అడవిగోరింట), దవనం, 
రేల, పచ్చపూల గోరింట, కురువకం=(ఎర్రగోరింట) - - అమ్హానం= గోరింట, 
'పాటలా=కలిగొట్లు, విరజాజి, adh, మాధవి - అను యౌ పదునొకండు 
పుష్పములు జగదంబకు నైమిత్తికార్చనేయం దెల్లపుడు సమర్పించ వచ్చును. 


చతుర్ధ ప్రకాశము 59 


అధకామే - తధాబోక్టం=హా HOS Sod 
తదుపరి కామ్యమునకు - హాహారావ తంత్రమున నీ విధముగా చెప్పు బడినది 
#u మాలతీ కుసుమై BO వాగీశత్వ ప్రదాయికా 32 
తా॥ ఓదేవీ! మాలతీ (సన్నజాజి) వళ పూజించిన వాగీశత్వము 
(వాగ్‌సిద్ధి) కలుగును. 


#n వశగాణ్యుర్మహీ పాలాజాతీ పుష్పైర్న సంశయః 
మేధాస్యు ర్యూధికాభిశ్చ నృపత్వం నాగకిసరైః 33 
తా॥ జాతీ అనగాచమేలీ పూవులు నిస్టంశయముగా రాజవశీకరణము యూధిక 
మేధాశక్తిని, నాగకేసరములు రాజత్వమును యిచ్చును. 
wn మాధవీఖిర్మ హీ లాభో హోమలాభశ్చ Sosa: 
COLT ర్చుద్ధి వృద్ధిర్మల్లికా భిర్ధీ నాగమః 34 
Til పూలగురవెంద భూలాభమును సంపెంగ బంగారమును, బండి గురివెంద 
బుద్ది HBO, మల్లె ధనాధిక్యతను కలిగించును. 
ఖి॥ కుందైః కీర్తి మదాప్నోతి- బంధూకైర్బాంధన ప్రియః 
జపాపుప్పేణ రిపవః సంశయం యాంతి తక్షణాత్‌ 35 
ail మొల్లపూవు క్రీర్తిమత్వమును కలిగించును. బంధూకము బాంధవ 
ప్రియత్వము చేయును. దాసాని పూలతో పూజించిన యెడల ఆ వెంటనే శత్రువులు 
సంశయా వస్థలో పడుదురు. 


#u పద్మైరాయు రవాష్నోతి - Hinds కవితా భవేత్‌ 
కదం టై ర్వ్యాధి నాశఃస్యా దమ్హావైర్చుద్ధి భాగ్భవేత్‌ 36 
తా॥ పద్మము వలన BANOO కలుగును “కలువ వలన కవిత్వ మబ్బును. 
కడిమివలన వ్యాధి నాశము, బ్రహ్మ దండివలన బుద్ధి శాలిత్వము సంభవించును. 
శో జయ ప్రాప్తిర్శరువకైర్లజలా భః కురంటకైః, 
తధాపరాజితా YR) ర్భృఫేత్‌ పర్వాంగసుందరః 37 
తా॥ మరువము వలన విజయప్రాప్తి, పచ్చగోరింట వలన గజలాభము, 
అపరాజితా పుష్పముల పూజవలన సర్వాంగ సుందరత్వ మబ్బును. 
Pi శేఫాలికా Cards పుత్రలాభః ప్రదృశ్యతే, | 
శోకహాని FES SHS: కులమాన్యతా 38, 


60 పుష్ట చింతామణి 
తా॥ వావిలి వలన పుత్రలాభము, అశోకము వలన దుఃఖరాహిత్యము 
పొగడవలన వంశగౌరవము కలుగును. = 


శ్లో! దూర్చయాధన ధాన్యాని - శాల్మల్యాశత్ర వఃక్ష యాః. 
ద్రొణపుప్టై ణాన్నలాభో వకపుప్పైర్థ నాగమః 39 

Tl గరికవలన ధన ధాన్య సంపద - బూరుగు పూలవలన శత్రుక్ష్రయము, 
తుమ్మిపూల వలన అన్న ప్రాప్తి, పొగడ వలన ధనాడ్యత ప్రాప్తించును. 

#u రాజ్యలాభళ్ళ పున్నాగెః కర్ణి కరికారె రైర్చ హూ న్నతిః 

దీరా ధా యుష్యం పటో లీనా తగైః సర్యమాన్యతా 40 

తా॥ ప్రొన్సీవలన రాజ్యలాభము, రేల వలన అధికోన్నతి ' పొట్ల పూవృవలన 
దీర్హాయువు గ్రంధి తగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును. 


శ పలాశకుసుమై ర్లేవి బహుగో జా వికారకమ్‌ 
శిరీష పుష్పైః ప్రమదా జయంత్యాచ జయంశ్రియః 4] 

HH LAM మోదుగు పూలు అనేకమైన గోవులను మేకలను కలిగించును. 
BOBS వలన సుందరమైన యువతి, దేవకాంచనము వలన జయము గేయము 
లభించును. 

Bi BONS ర్వంథత్రసిది ds పరాగతిమ్‌ 

"nea శ 

త్రా॥ గన్నేరు పూలవలన మంత్రసిద్ధి, మారెడు దళము వలన పరమపదము 
ప్రాప్తించును. సాత్వికమైన కోరికలకు తెల్లని పూవులు ప్రశస్తమైనవి. 


ei ఉచ్చాటనే వశీకారే ప్రీతయే వై వెరిశాంజయే, | 
గంధపుప్ప విశేషేణ - కర్తవ్యం లోహితం సదా 43 
Bll ఉచ్చాటనము - వశీకరణము, ప్రీమ- శత్రుజయము అనువాని కొరరు 
పరిమళము గల ఎర్రని పుష్పములను పయోగించవలెను. 


#1 మోహనే కామినీ లాభి- పీతమేనా భయం మతమ్‌, 
కృత్వాభి చారే ద్వేషిచ-మారణి చాసితం ద్వయమ్‌ 4 
తా॥ మోహనము స్త్రీ వశీకరణము నందు పసుపు పచ్చనివి శ్రేష్టమైనవని 
యభిప్రాయము. అభిచారము-చేతబడి-పగ-మరణము అను వానికొరకు రెండు 


విధములైన నల్లని పూవులను వాడవలిను, 


చతుర్ధ ప్రకాశము ol 


భావ చూడామణౌ- భావచూడామణి యందు 
#1 దత్తే.వేత్తు జపాపుప్పే Sosy ఫలం O65. 
బహ్మ హత్యాధికం పాపం క్షణాన్నశ్యతానిశ్చితమ్‌ 45 
తా॥ PPD పూలను దానమిచ్చిన దివ్యవస్తదానఫలము కలుగును. మరియు 
బ్రహ్మ హత్యాదిపాపములు క్షణములో నశించును. ఇది నిశ్చయము. 


ట్టి అపరాయాస్తు మాహాత్మ్యం యయావక్తుం నశకృతి 


' స్వేతాయాద్వి గుణం పుణ్యం దద్యాత్‌ కృష్టా పరా జితా 46 
తా॥ దింటెనయొక్చమాహాత్మ్యము నాకు చెప్పనలనిగాదు. అది తెల్లని దానికంటె 
నల్లనిది రెండింతల పుణ్యము నిచ్చును. 
తధా - అట్టే 
శ అపరాకుంద మధ్యేతు కులస్తానం మనోహరమ్‌ 
హయారి కుసుమే దేవి-స స్వయమస్తిసదాశివః 47 


తా॥ ఓ దేవీ! అపరాజితా మరియు కుందములనడువు వునోహరమైన 
కులస్థానమున్నది. గన్నేరు పూవులో సదాశివుడు స్త్వయముగానుండును. 
శో తన్మధ్యే లఘుమాదాయ పుష్ప మధ్యేతు చందనమ్‌ 
ర్తక్టకుంకుము రాగంవా - కృత్వాతత్ర శివాత్మకమ్‌ , 48 
తా॥ వానినడుమ అనగా పైని పేర్కొనిన వాని నడుమ wep to పూవునుంచి 
దానినడువు చందనము, లేదా ఎర్రని కుంకువుతో శివుని ఆవాహన చేసి 
పూజించవలెను. 


#1 యోజయే చ్చివ శక్తో 54) ఐక్యం సంభావయ కిధియా 


క్షణం విచింత్య తత్రైవ సంచింత్యా పరమీశ్వరీ 49 
en యజేత దేవ Bod so ద్రవ్యం పరమదుర్రభమ్‌, 
అమృతోధికం & వేయమే తత్‌- ద్రవ్యం తుసార్గైః. 50 


తా॥ సాధకుడు తన బుద్దితో శివశక్తుల Shan బేసి తనబుద్ధితో క్రణకొలము 
సంభావించి పరమేశ్వరుని సంస్మరించుచు ఆ ద్రవ్యమును హోమకుండమునందు 
వ్రేల్బవలెను. అది పరమదుర్హభమై అమృతముతో సమానమైనది. 
అధ నిషద్దాని మహాకొల ) సంహితాయామ్‌ తదుపరి  నిషిద్ధములు మహాకాల 
ఇ్ఞసంహిత యందు యట్లు ఎ చెప్పబడినవి. | 


62 పుష్ప చింతామణి 


శ తులపీభిర పామార్దెర్థ త్తూరై సింధు వారైః 
.  అర్బపశైర్యా SEH వైవదేవీం ప్రపూజయేఠ్‌ 51 
తా॥ తులసి - adden - ఉమ్మెంత - వావిలి - జిల్లేడు - అడ్డసరము 
వీనితో దేవిని పూజించ కూడదు. 
దేవీ మిత్యసితీ త్యర్థః- తత్ర్రకరణోక్త త్వాత్‌ - అధ దక్షిణ కాల్యాః కాలీ 
తండ్రే - దేవియనగా కాళియని ఆ ప్రకరణమున చెప్పబడినది. మరియు 
దక్షి ణకాళికా దేవికి కాలీ తంత్రమునందు- 
Su నానోపహార వలిభిర్నామ పుప్పై GSES 
అపామార్గ GB: పుష్పైః తులసీ వర్తితైః శుభైః 52 
- పూజనీయా సదాభక్త్యా నృణాం శీ ఘ్రఫలాప్తయే- 
తా॥ శీఘ్రఫలమును కోరువారు నానావిధములైన పుష్పహారములతో దేవిని 
పూజించ వలెనుకాని ఉత్తరేణు, తులసిని మాత్రము దేవీపూజయందు వర్ణించవలెను. 
తధా - అట్లీ- 
శ సుగంధైః స్వేతకాహి తః కుసుమై రర్భయే Sp Bs i 533 
#u బిల్లైర్భరువ కాద్యైశ్చ తులసీ వర్తితైః శుభైః 
ద్రోణపుప్పై ర్విశేషేణ వ జ్ర పుప్పేణ మి శ్రితైః 54 
il దేవిపూబకు పరిమళముగల తెల్లని మరియు ఎగ్రనివి శుభప్రదములు. 
మారేడు, మరువము, తుమ్మి మరియు నూవు పూవులతో పూజించవలెను. కాని 
తులసిని మాత్రము విసర్థించవలెను. 
ముండమాలా. తంత్రే- ముండమాలా తంత్రమునందు 
fo పుష్చుల్య పితధా దద్యా EF శృష్ణసికానివ 


HS పుష్పం జపాపుష్పం శరవీరం తధా ప్రీయే 55 
శ తగరం మాలతీ జాతి సేవంతీ యూధికా తధా 

దత్తూరా శోక Shoo స్వతా కృష్ణా పరాజితా 56 
i వకపుప్పం బిల్వపత్రం చంపకం వాగకేసరమ్‌ 

మల్లికా యింటికా కాంచీ రక్తం యళత్చరి కీర్తితమ్‌ 57 


తా॥ ట ప్రీయులారా! పుష్టములందుఎణుపు నలుపు, తెలుపు నీలము రంగులు 
"యు దాసాని, గన్నేరు, గంధి తగరము ~ అత్తి, బాజీ, చేమంతి, అడవి 


చతుర్ధ ప్రకాశము 63 


మొల్ల, ఉమ్మెంత అశోకము, పొగడ, తెల్లని మరియు నల్లని BON, పొగడ మారెడు 
దళము, సంపెంగ నాగకీసరము, మల్లె, ధుంటిక, రక్తకాంతి= ఎర్రకాంచన నారము 
పూజకు ప్రశస్తములైనవి. 
Ti అర్భప్తుష్పం కోకనదం వర్వరంచ ప్రియం సదా 
అష్టమ్యాంచ విశేషేణ- తుష్టాభవతి కాలికా 58 
తా॥ ఓ ప్రియురాలా! అష్టమినాడు కాలికాదేవిని Add -ఎర్ర తామర - 
గగ్గెరపత్తి పూవులతో పూజించిన మిక్కిలి తుష్టురాలగును. 
£1 పద్మ పుష్ప అర్లోన - సంతుష్టా సర్వదేవతా 
కృష్ణావాయదివాశుక్లా = కాలికా వరదా భవేత్‌ 59 
తా॥ ఎర్రని తామరతో సర్వదేవతలును సంతృప్తి పొందుదురు. తెల్లని లేదా 
నల్లని తామరతో పూజించిన యెడల కాలికా దేవి కోరిన వరము లిచ్చును. 


శో॥ శృశాన దత్తూరేజ్రైన తుష్టా ధూమావతీ పరా 
వన్యపుప్పైళ్చ వివిధై స్తుష్టా భవతి సర్వదా 60 
#u ఆమలక్యాస్తు Seo - తుష్పాభవతి పార్వతీ 61% 
Fi ధూమావతీ దేవి శ్మశానములో పూచిన adyod తోను, అడవిలోని 
వివిధమైన పూవులతోను పూజించిన మిక్కిలి తుష్టురాలగును. ఉఫిరిక పత్రితో 
పార్వతీదేవి తుష్టురాలగును. శక్తియామలే -శక్తియామలమునందు- 
శ సావిత్రీంచ భవానీంచ దురాదేవీం సరస్వతీమ్‌ 


యోఒర్భయీత్‌ తులసీ SS: సర్వకామస్సు పిధ్యతి 
తా॥ సావిత్రి, భవాని, దుర్గా, సరస్వతులను తులసీ దళములతో పూజించు 
వారికి సర్వకామ్యములు సులభముగా సిద్ధించును. 
అధనీల సరస్వత్యాః - తధా-దోక్టం నీల తంత్రీ మరియు నీలతంత్రము 
శ్ఞో॥ అష్టమ్యాంచ చతుర్దశ్యాం పూజయేచ్చ యధావిధి 62, 
శో ward ద్ధి మావాష్నోతి జపాపుష్పంచ వకవరీ- 
చందనంచార్భ కుసుమం దద్యాత్‌ శ్వేతాపరాజితా 63 


* తా! అష్టమీచతుర్ణశీ తిధులందు దాసాని, ARS, చందనము, బిల్లేడు, 
తెల్లదింటెన పూలతో యధావిధిగా పూజించిన వారికి ఆజ్ఞాసిద్ది ప్రాప్తించును." 


64 పుష్ప చింతామణి 


Fi బంధూక మాలయాతుష్యేత్‌ తధాఛాగ ప్రదానవత్‌ 
- అర్హ్యందద్యాత్‌ ప్రయత్నేన - విత్యపూజాసు సర్వదా 64 
wi దేవి మంకెన పూలతో పూజించిన యెడల మేకను బలియిచ్చినంత 
తృప్తిచెందును. దేవికి నిత్యపూజ యందెపుడును అర్హ్య మీయవలిెను. 
నుత్స్యసూక్తి-మత్స్య సూక్తమునందు 


శో పుప్పంశ్రేష్టం రత్నకోకం - బంధూకం శత పత్రకమ్‌ 


SHE ద్వితీయంచైవ కర్ణ కరికార ద్వయంతధా 65 

తౌ॥ ఎర్రకలువ, దాసాని-తామర రెండు రకములైన గగెర-మరియు రెండు 
విధములైన కొండగోగు దేవిపూజకు శ్రేష్టమైనవి. 

శ్లో॥ వశమందార చూతాని కరవీరంచ శస్యతే 

సంధికాత్రి తయంజాతి క్షామపుష్పం జయంతికా 66 
#1 బిల్వపత్రం కురువకం - మునిపుష్పం చకేసరమ్‌ 

వాసంతీ ద్వితయం చైవ - కాశపుష్పం మరూవకమ్‌ ' 67 
#n దమనంచ లవంగంచ = యూధీశేఫా Os తధా 

సుగంధి శ్వేత తాహి Sos కుసుమైర Hobo త్కులైః 68 


_ తా॥ పొగడ-వుందార-మామిడీ- - గన్నేరు- త్రి సంధ్య- జాజి- కే వుః= 
(నల్లకచోఠము) - జయంతి= (దేవకాంచనము) మారెడు దళము- ఎర్రగోరింట, 
అవిసె-కేసరి. రెండువిధములైన గురివెంద-రెల్లు. మరువము దవనము- దరువము- 
లవంగము- అడవి మొల్ల- వావిలి మరియు పరిమళముగల తెల్లని ఎర్రని పూవులతో 
(కులమును) పూజించ వలెను. 

కులైరితి గురుగమ్యమ్‌ - కులము అనునది గురువుచే ఎరుగ దగినది. 

అధనిషిద్దాని | త్రిశక్తి రత్నే-పిదపనిషిద్ధములు త్రిశక్తి రశ్సము నుండి 

శ తులసీమాలతీ వర్ష్యం - పుష్పం దద్యాత్‌ ప్రసన్నధీ- . 

తౌ॥ ప్రసన్షచిత్తుడైన సాధకుడు దేవినితులసి మాలతీ be వర్ణించి యితర 
పుష్పములతో పూజించవలెను. 

కుల చూడామణ్యామపి - కులచూడామణి యను గ్రంధమునందు 
శ్లో! వర్ణయీ న్మాలతీ పుష్పం Sich Heh దళమ్‌ 69 
' శా॥ దేవికి మాలతీపుష్పము- తులసీ దళము వర్ణించ వలెనని చెప్పబడినది. 


చతుర్ధ ప్రకాశము 65 


GIO sain Gh-PHEHO తంత్రే- మరియు - ఊరా గ్వాచ్నాయము - 
వామకేశ్చరతంత్రము అను గ్రంథములందు- 
#1 మందారం పారిజాతాంచ - వశ్య Parte దాయకమ్‌ 
పీతజాతీ సర్వకామం - విశేషేస్తంభనేహితమ్‌ 70 
తా॥ మందార పారిజాతములు వశీకరణ సౌభాగ్య దాయకములు. పచ్చని ena 
సమస్తమైన కోరికలందును విశేషించి స్తంభనము నందును హితమైనది. 


శో ఖర్జూర పుష్పం జాతీచ - కుందంక్రీ వృద్ది దాయకమ్‌ | 
బంధూకం మోక్ష సొభాగ్యం- జపాచత్రి పురా ప్రియా nN 
ail ఖర్జూరపు పూవు - సన్నజాజి ~ వసంతమల్రి శ్రీవృద్ది దాయకము. మంకెన 
మోక్షమును త్రిపురాదేవికి ప్రియమైన దాసాని సౌభాగ్యమును ప్రసాదించును. 
BN ఉత్పలం ధన వృద్ధించ - పద్మం పొష్టికమేవచ అ. 
పున్నాగం సర్వసంపత్తిం - బభ్రూశం ధనహానికమ్‌ 72 
తా॥ కలువ ధన సమృద్ధిని, పద్మము పుష్టిని, పొన్న సర్వసంపదలను కలుగ 
జేయును. బభ్రూకపుష్పము ధనహానిని చేయును. 
#n కల్లరోహా సవృద్ధించ - కేతకీంచ విసర్దయీత్‌ 
_ ముహుశ్చనిష్ఫృలం ట్రేయం - మల్లికా దుఃఖ దాయికా 73 
Bil కలువ ఉల్లాసమును వృద్ది పరచును. మొగిలిని విడువవలెను. అది 
నిప్పలము. మల్లె దుఃఖమును కలిగించును. 
#u చంపకః పుత్రకామస్తు త్రిసంధ్యాదుఃఖ మోక్షకా 
Cw Sarg మవాప్నోతి - సేవంతీ పర్వసిద్ధిదా 74 
తా॥ సంపెంగపుత్రుల నిచ్చును, త్రిసంధ్య దుఃఖములను తొలగించును. తుమ్మి 
మోక్షమును పొందించును. చామంతి అన్నికో రికలు సిద్ధింప బీయును. 
i tr Oe జయకరీ కర్ణికా వృద్ధిదాయికా 
కుముదం ద్రీతిదం వేనా ధనేదంతు ఘుదర్శనమ్‌ 75 
తా॥ వావిలి జయకారకము. కొండగోగు వృద్ధినిచ్చును. కలువ ప్రీతిని కలిగించును. 
శీ కురుంటం సిద్ధి పొభాగ్యం వీల ద్రవ్యంతు హానికమ్‌ 
దమనం సర్వ పంపత్తిః బిల్వపత్రంపరాప్రియమ్‌ 76 


66 Da) చింతామణి 


_ తా॥ గోరింట సిద్ధిని మరియు సొభాగ్యము నిచ్చును. నల్లదింటెన నల్లవావిలి 
ద్రవ్యహానిని చేయును. దమనముసర్వసంపద లిచ్చును. మారేడు పరమ ప్రీతిని 
గల్లించును. 
లః వర్గంధోత్కట గంధేతు - Sido చ్చశ్ర పూజ 
కృష్ణా పరాజితా మృత్యుః పూతమాలీత ధైవచ 77 
Hil పరిమళములేనివి మరియు ఉ(గగంధము గలవి చక్రపూజకు పనికిరావు. 
నల్ల దింటెన మృత్యువును కలిగించును. పూతమాలి గూడ అట్టిదేయగును. 
శో॥ మల్లికానామ పంజ్ఞాయా - దుఃఖదామృత్యుదాసదా 
అధి వ్యాధి ప్రదా BS - శేశయుక్తం చ హానిదమ్‌ 78 
తా॥ మల్లికా అనుపేరు గలది ఎల్లప్పుడును దుఃఖమును మృత్యువును కలుగ 
జేయును. వెంట్రుకలతో కూడిన పూలు మానసిక వ్యాధులు కలుగ బేయును. 
శో శ్రమియుక్తం మహాభీతి - రాజదండ మహాద్భయమ్‌ 
ఇత్యేతత్‌ పుష్ప మాహాత్మ్యం బ్ఞాత్వాశ్రీ త్రిపురాంయజేత్‌ 79 
తా॥ పురుగులతో కూడినవి గోప్పభీతిని రాజదండమును వురియు 
మహాభయమును కలిగించును. మరణా శంక భయము - తదన్య - ఈ విధముగా 
త్రిపురా దేవి పూజయందు వినియోగించు పుష్పఫలము లెరుగ వలెను. 


ద్ఞానార్థవే - జ్ఞానార్థవచును గ్రంథమునందు- 
#1 జపా పుప్పైర్మ హేశాని పూర్వవత్‌ పూజయేచ్చివామ్‌ 
మాస మాత్రేణ హంత్యేవ - పాతకం శత జన్మకమ్‌ 80 
తా॥ మొదట చెప్పినట్లు ఎవడు పార్వతిని జపా పుష్పములతో పూజించునో వాడొక 
నెలలోనే నూరు జన్మల యొక్కపాపములను హతము చేసికొనును. 


eu సొభాగ్యవాక్‌ భపేన్మంత్రీ- త్రిపురాయాః ప్రసారతః 
స్వత Vay) ర్మహేశాని మహ Or పూజయేన్నరః 81 
al ఓ ప్రియురాలా! తెల్లని పూవులతో ఒక మాసము మాత్రము పూజించిన 
నరుడు త్రిపురాదేవి యనుగ్రహము వలన మంత్రి యగును. 


శ్ఞో॥ నాశయేత్‌ పాతకం పర్వం త్రింశజ్ఞన్మ భవం ప్రియే 
మాసమా See సకలం మోక్షం తస్యకరీ సి సితమ్‌ 82 


చతుర్ధ ప్రకాశము 67 


తా॥ ఓ ప్రియురాలా! అతడు అనగా తెల్లని పూలతో దేవిని పూజించువానికి 
మాసమాత్రమున ముప్పది జన్మముల es నశించి మోక్షమతనికి 
హస్తగతమై యుండును. 
$i బంధూక కుసుమం దేవి మాసమాత్రం ద్రపూజయేత్‌ 
శ్రిలోకం వశగంతస్య పర్వపాపం దహేత్‌ బుధః 83 
తా॥ ఒకనెలదినముల మాత్రము దేవిని మంకెన పూలతో పూజించిన పండితునికి 
సర్వ పాపములు దహించి పోవును. మూడు లోకము లతని వశమగును. 
fi బిల్వ పశైశ్చ జలబైః - సత్యైశ్చ పరిపూబయేత్‌ 
పూర్వవత్‌ పరమేశాని - మాసమాత్రం ప్రసన్నధీః 84 
తా॥ పైని చెప్పినట్లు పార్వతిని మాసమా త్రము మారేడు దళములతో తామరలతో 
ప్రసన్న బుద్ధితో పూజించవలెను. 
శ సమృద్ధిమాక్‌ భవన్మం త్రీ - సర్వపాపం హరేత్సదా 
మల్లికా మాలతీ జాతి - జుతీకుందైశ్చ 465.68: 85 
తా॥ wen పూజించువాడు సర్వపాపములు హరింపబడి, సంవృద్ధి గలవాడై 
మంత్రియగును. మరియు మల్లి. మాలతి - బాజి - కుండము - తామర మరియు 


Fu వ్వేతోత్సల సుశీతైశ్చ - Pads మాసమా త్రక్రమ్‌ 


కులాచార CBS - పాతకం శతజవ్మజమ్‌ “86 
తా॥ తెల్లకలువతో కులాచార ప్రకారము నెలదినములు పూజించినవాడు నూరు 
జన్మముల పాపములు తొలగించుకొనిన వాడగును. 
శ్లో! బ్రహ్మహత్యాది జనితం నాశయేన్మాత్ర పంశయః 
Sofie WAI వాచాజీవసమోభవేత్‌ _ 87 


తా॥ ఓ దేవీ! అతనికి బ్రహ్మ హత్య వలన గలిగిన పాపము గూడ నశించును. 
ఇందుకుసంశయములీదు. అతడు వాక్కున బృహస్పతి వంటి వాడగును. 


$0 అగస్త్య ప్రాణ బంధూక- జపారల్లత్సలైః ప్రియీ- 
పూర్వశ్రమేణ సంపూజ్య - మాపమీకం ప్రసన్నధీః 88 
Ti ప్రియురాలా! ప్రసన్న చిత్తముతో పైన చెప్పిన విధమున అమి - జీవకము 
- మంకెన - దాసాని - ఎర్రకలువలతో ఒకనెల పూజించినవాడు - 


68 పుష్ప చింతామణి 


శ్లో పాతకం నాశయేన్మం త్రీ పాక్షాత్కాను సమోభవేత్‌ 
చయ్హైర్పాటలై $9 - వకులైర్నాగ Kye 89 
తొ॥ పాతకము నశించి సాక్షాత్తుగా మన్మథునితో సమానుడగును. మరియు 
సంపెంగ - దాసాని - పొగడ - పొన్ననాగకేసరములు మరియు - 


శ్లో॥ వకుల్రెస్సింధు వారైశ్చ - పూజయేత్‌ పూర్వ వత్రమాత్‌ 


సొభాగ్యమతులం ఛస్య - మాపమాడ్రేణ జాయతే 90 
4 పాపం వినాశయే ద్దేవి యదిజన్యసహ GAS 90% 


తా॥ పొగడ - PHOS Bnd చెప్పిన రీతిని పూజించిన వానికి 
మాసమాత్రమున తులలేని సంపదలు కలుగును. మరియు వేయి జన్మముల 
పాపములు నశించును. 
అధనిషిద్దాని - తత్రైవ - 'పిదప నిషిద్దములు - దొనియందే యిటుల 
చెప్పబడేనవి. 
eu పుష్పైః Sd ISO PHS ss . @ 3 
._ నిర్మాల్య భూతైః కుసుమైః రుచ్చిష్టైః పరమేశ్వరి. 91 
తా॥ దేవిని భూమిపై రాలినవి ఉచ్చిష్టైనవి- క్రిందటి దినమున తెంచినవి 
పూజలో నివేదించి తీసివేసినవి యగు పూలతో పూజించరాదు. 
వారాహీ తంత్రే - వారాహీ తంత్రమునందు- 
శ్లో॥ పలాశకాశ కుసుమై రర్భనం దూరత స్త్యటేత్‌ 92 
తొ॥ మోదుగు- రెల్లుపూలతో పూజించుట దూరముగా విడునవలెను. : 
శో ధాడ్రీతమాల జైః SB on ద్వితయైస్తధా 
పూజదాత్‌ పాతకీ వస్యా దింద్రస్యాపి హరేచ్చియమ్‌ 93 
తౌ! ఉసిరిక- తమాలము - తొంబూలపత్రము - రెండు విధములైన తులసి 
: వీనిపత్రములతో దేవిని పూజించిన పాపి యింద్రుడైనను సంపదలన్నియు 
కోల్పోవును. 
#1 త్రిపురా పూజనే Sor తులసీ సర్వదా బుధైః | 
తులసీ pre మాత్రేణ - క్రుద్ధా భవతి సుందరీ! | 94 
లా॥ పండితు లెల్లపుడును త్రపురాదినో పూజయందు తులసిని వర్ణించవలిను. 
తులసి వాసన తాకిన మాత్రమున త్రిపురాదేవి క్రుద్దురాలగును. 


| చతుర్ధ ప్రకాశము 69 
కోలాలవీయే - కోలాలనీయమునందు - 
fn ఖైరవీ - సుందరీతారా - బ్రహ్మ- విష్ణు - వివస్వతామ్‌ 


తులసీ Ser పూజా సాపూజా ౬ విఫలాభపేత్‌ 95 
తా॥ బైరవి-సుందరి-తారాదేవి- బ్రహ్మ- విష్ణువు-సూర్యుడు వీరి పూజయందు 
తులసి నుపయోగించిన అది ఫలప్రద మగును. 


అత్రభైరవీ - సుందరీ - తారా ప్రస హృవిషు తాం పూబా 
తులసీ నాక సఫలే aoe - Ba క పూజనే 

త ధి re 
తంత్ర సారకార స్పురసో౭ఒప్యేయమ్‌- తులసీ నిషేధస్తు AFIS పరామితి sores 
DOS - KYOGD దివ్య వీరయోగేవ నిషిద్ధ ప్రతిపాదకవచనా భావాత్‌: 

తా॥॥ఇచట భైరవీ - సుందరీ - తారా ప్రసంగమున బ్రహ్మ విష్ణు వివస్వతుల 
పూజయందు తులసిని వర్ణించిన అవి ఫలమగు ననగా పూజ ఫలించునని యర్థము, 
కేవలము బ్రహ్మ విష్ణు వివస్వాది పూజయందే కాదు. యే దేవత పూజయందును 
తులసి నిషేధింప రాదనియే తంత్ర సర్వస్వ కారుని మతము. Horas సుధార్థవ 
మను గ్రంధమున దివ్యవీర పరులకు దేవీ wis యందు తులసి Magoo బడినది. 
అది ఆలోచింపదగినది. దివ్య వీరులకు Hd ప్రతిపాదకమైన మాటలీదుగా.. అనగా 
ఏ దేవీ దేవతల పూజయందును తులసికి నిషేధము లేదనియే ఈ గ్రంధకారుని 
యభిప్రాయము. 

ఇతిపుష్పచింతామణౌ SHS Herts 
ఇట్లు పుషుబింతామణీ చతుర్ధప్రకాశము ముగిసెను. ' 


Day చింతామణి 


" ఉద్ధరణ గ్రంథములు. 
ఆచారచింతామణి 21. భావచూడామలి 
ఉత్తరామ్నాయము 22. మంధాన భైరవము 
కార్తీక మాహాత్మ్యము pon) 

| 23. మత్స్యసూక్తి 
కాలికా పురాణము ” 
24. మహాకాల సయిత 
కాలీతంత్రము 
25. మహాభారతము 
కరులచూడామణి 
| 26. ముండకోపనిషత్తు 
వ. 27. యామల తంత్రము 
Te 28. రాక్షసీ శపధము 
దానావుతయు "29. లింగపురాణము 
త్రిశక్తిరత్నము . 30. వామకేశ్వర తంత్రము 
దేవితంత్రము 31. వామన పురాణము 
దేవీపురాణము 32. శక్తియా మిలము 
నీలతంత్రము 33. శాతాతపీయము 
నృసింహపురాణము 34. శివధర్మము 
._ పశ్చిమామ్నాయము 35. శివపురాణము 
పుష్పాధ్యాయము 36. శివరహస్యము 
పుష్పమాల ౩7. శివాగమము 
భక్తి సుధార్థవము 38. _ సింహాసనవిద్య 
భవిష్య పురాణము 39. హాహారావ తంత్రము 


ioe ఈ 


పుష్పవాచకాలు 


అటరూషము = ఆడ్డసరము 
'అతిముక్తము = బండి గరివెంద 
ఆపరాజీతళము = ఏష్ణుకాంత 
ఆపామార్గము = ఉత్తరేణు 
అమలకము = ఉసిరి 
అర్కము = eft 
అళోకము = ఆళోకము 
అళ్యకర్ణము = మద్దీ 
ఆక్ష = రుద్రాక్ష చెట్టు- 

- తానికొాయచెట్టు 
ఉత్చలము ఐ= కలువ 
ఉదుంబరము = hd 
ఉన్మత్తము = ఉమ్మెంత 
é “Xho = వట్టివేరు 
ని, sd) = అవిసె 
+ంటకారిక =వాకుడు 
కచోరము = కర్పూరటెండ 
కదంబము . = కడిమి 
కనకము = ఉమ్మెంత 

= వెలగ 
కరంజుము = కొనుగ 
కరవీరము = గన్నేరు 
కర్పూరము = కారుపసువు - 
గంధకచోరము - 

SRS 
కర్ణికారము = కొండగోగు 
కొంచనారము = ఎగ్రదేవకాంచనము 
కాలతులసి = నల్లతులసీ 
కొస్టపాటల = తెల్లికలిగొట్టు 
క్రీంకిరాతము ' = కస్తూరితుమ్మ, ఎర్ర 

గోరింట 

కీంశుకము = మోదుగు 
కుంకుమము = Hoss 


కుందము = మొల్ల 

Sod = తెగడ -కొంకణదేళపు 

పుప్పవృక వేషము 

Sop so = గొబ్బంగి . 

కుసుంభము = కుసుమపూవు 

కుముదము = కలువ 

కేతశీ ఇ DRO 

కోకనదము = ఎగ్రకలువ 

కోవిదారము = ఎగ్రదేవకాంచనము 

ఖదిరము జ చంద్ర 

గంగాపట్రి = గంగావతియను 
తృణవిశేషము 

గంధము ఇ చందనము 

గీరికర్ణిక = కొండగోగు 

చంపకము = సంపెంగ 

చోలకము = నెదురుబోడు- 

జంబువు = నేరెడు 

జయ = woh మనెడి వృక్ష 
వేషము, దాసాని 

జయంతి = సోమెందవెట్టు 

werd = జొటీ 

టో ఫళ్సికము = పొట్ల-వెన్నలతీగ 

యుంటిక = తెల్లగోరింట 

టిరటము =f 

డింభకము = శ్యోనావృక్షము 

తగరము 2 (గ్రంధితగరము 

భమాలము = HALO, చీకటిమెట్టు 

తిలకము =బొట్టుగు 

శ్రీ సంధ్య = మూడు దొంతుల : 
మందార 

దత్తూరము = ఉమ్మెంత 

ఉమనము ఆ దవనము 

దర్భ = రెల్లు 


పుష్ప చింతామణి 


= గరిక 
=స్పక్కయనే గ్రంధ 
= తుమ్మి 


= ఆరె 


= (గ్రంధి తగరము అనెడీ 


పుష్పవృత్షము 
= నాగకేసరములు. 
జ నిమ్మ 
= నల్లకలువ 
= ముయ్యాకుపొన్న 
= పొట్ల 
= దాసాని 


= పచ్చగుంట గలగర | 


౨ బలాలళా 


= పచ్చగోరింట 


. = సురపొన్న 


= గోరింట, Lvs 
వృక్షము. 


= ప్రేంఖణము- 


వ్యుకాలవువ్ల 
= మంకెన 
= రాస్న-చంచలీకూర 
= గోరింట, వెంపలి, 
' ముంజగడ్డి 


 =మారెడు 


= పొగడ 
= వాకుడు 
= Doty, 8685 


= దిరిశన 


= గుంటగలగర 
= తీగెనిమ్మ. 

= మోదుగవెట్టు 
= దాసానిపూవు 
= మల్లె 

= మరువము 


మరువము = దవనమువంటి 
పరిమళతృణ 
. విశేషము 
మరూకము =కరోరము 
మాలతి = మాలతీతీగ 
మారుతము = ఉలిమిడీచెట్టు 
ముద్గరము = ముద్గర మనియెడి 
మళ్లితీగ 
యూధిక = అడవిమొల్ల 
రక్తచందనము = ఎర్రచందనము 
రుద్రజడ = త్రి 
రసాలము = తియ్యమామిడి 
లవంగము = లవంగతీగ 
Se == oR 
లోహితము = రక్తచందనం 
వాసకము = అడ్డసరము 
విచికిలము = మళ్లి 
విజయము = మల్లెభేదము 
వ్యాఘ్ర = కొనుగ 
శంఖము = చప్పిడితీగ 
శమి = జమ్మి 
శింశుపము =విరీగి 
శీభిని = నెమిలివెట్టు 
శిరిషము = దిర్‌సిన 
శుక్షమందారము =తెళ్లిమందార 
శణపుష్టి = జనుము - దాసాని 
శ్యామము ఉమ్మెత్త, నీలి | 
ము = ఏపీ, మద్ది 
సహకారము = మామిడీ 
సింధువారము = rod 
సింధూరి = వావిలీ . 
సింహాస్యకము = అడ్డసరము 
సువర్ణకేతః = బంగారు రంగు 
మొగిలి 
హయారి =పచ్చగన్నేరు 


